editor@prakasika.org 


ప్రకాశిక పరిచయం 


ధునిక కవితకు అడుగుజాడ అయిన మహాకవి శ్రీ గురజాడ వేంకట 
అప్పారావు గారు తలపెట్టిన పత్రిక “ప్రకాళశికి. ఆ పత్రికని 
పునరుద్ధరించి ఆయన స్మృతికి ఘన “నివాళి ఇవ్వాలనే ఉద్దేశంతో “పకాశికి 
ప్రచురజికి గురజాడ ఫౌండేషన్‌ (అమెరికా) పూనుకుంది. యావత్‌ తెలుగు 
జాతికి అలనాటి భాష, సంస్కృతి, సంప్రదాయం, వ్యావహారికాలను, 
సమకాలీన సాహితీ ప్రక్రియలను మళ్లీ పరిచయం చేస్తూ, నేటి సమాజపు 
సితిగతులకు అద్దంపట్టే ఒక వేదికగా ప్రకాశిక రూపుదిద్దుకుంటోంది. 
దీనిని తెలుగు అంతర్జాల త్రైమాస పత్రికగా వెలువరిస్తున్నాం. 
గురజాడ కలం నుండి జాలువారిన అక్షర మాలికలు ఎన్నో. గురజాద 
వేంకట అప్పారావు గారికి “మహాకవి శ్రీ గురజాడ అప్పారావు”గా గుర్తింపు 
తెచ్చిన ఆయన రచనలు ఆణిముత్యాలు, సరస సరాగాలు, ముత్యాల 
సరాలు. పరిసరాలని పరిశీలిస్తూ, ప్రభావితమవుతూ, మంచి అన్నది 
పెంచమంటూ, భాష భావ వ్యక్తీకరణకు సాధనమే కానీ పదడాంబిక 
ప్రదర్శనకు సూచిక కాదని నమ్మి, తెలుగు భాషని తేటగా, తీయగా, 
సరళంగా, సరసంగా పండిత పామరులకు చేరువ చేయడంలో ఆయన 
సలిపిన కృషి అజరామరం, చిరస్మరణీయం. 
సాంఘిక దురాచారాలని వ్యావహారిక భాషలో ఎత్తి చూపి, 
వ్యంగ్యాయుధంతో వాటిని కూకటివేళ్లతో సహా పెకిలించిన అరుదైన 
భాషావేత్త, సంఘ సంస్కర్త, మహాకవి, గురజాడ వేంకట అప్పారావుగారు. 
అక్షరాయుధంతో మరెన్నో సాధించాలనుకున్నారో ఏమో, 'ప్రకాశికి 
షత్రికను ఆయన స్థాపించారు. అయితే, ఆ పత్రిక షత సాగిన 
దాఖలాలు లేవు. తొలి రాత ప్రతి దొంగిలించబడిందని ఆయన వంశీకుల 
ఆవేదన. ప్రకాశిక పత్రిక పరహస్తగతమైనా, అందులోని భావతరంగాలు 
శతాబ్దానికి పైగా ఎన్నో తరాలను ఉత్తేజపరుస్తూనే ఉన్నాయి. 
ఆ మహాకవి కాలంలో ఉన్న దురాచారాలు, మూఢ నమ్మకాలు ఈ 
కాలంలో కూడా ఆధునిక పరిజ్ఞానంతోపాటు, ఏదో ఒక రూపంలో 


జనవరి-మార్చి, 2021 | 


ప్రకాశిక పరిచయం 


విరివిగా, పకంగా కొనసాగుతున్నాయి. మనుషులలోని భయాలనీ, 
ఆందోళనలనీ ఆసరాగా తీసుకుని, అరకొర జ్ఞానంతో, శాస్తాలకి 
వక్రభాష్యాలతో అమాయకులని మోసంచేసే నవయుగ గిరీశాలు కోకొల్లలుగా, 
ఖండాంతరాలుగా వ్యాపించి ఉన్నారు. సమాజంలో, ముఖ్యంగా యువతలో 
హేతుబద్ధ ఆలోచనలు పెంచే ప్రయత్నం ప్రకాశిక ద్వారా చేద్దాం. గురజాడ 
వ్యక్తిత్వస్ఫూర్తితో, ఆయన ఆలోచనలకు అనుగుణంగా, భాషోద్దీపన, సమాజ 
శ్రేయస్సులను కాంక్షిస్తూ “ప్రకాళికిని నడపాలని గురజాడ ఫౌండేషన్‌ 
(అమెరికా) సంకల్పం. 

సమాజాన్ని తట్టి, కుదిపి, ఆలోచింపచేసే రచనలూ, వెన్నుతట్టి దారిచూపే 
దార్శనికుల వ్యాసాలు, మస్తిష్మానికి పదునుపబ్జే శీర్షికలతో “ప్రకాశికి 
అందంగా ముస్తాబయి మీ ముందుకు వస్తుంది. ముఖ్యంగా, తెలుగు 
మాండలిక శోభతో రాసిన రచనలని ప్రోత్సహిస్తాం. హాస్యం, వ్యంగ్యం, 
వెటకారం తెలియని, నచ్చనివాడు తెలుగువాడు కాదేమో అనిపిస్తుంది. 
కన్యాశుల్కం ఒక ప్రభావిత నాటకంగా నిలిచిందంటే, హాస్యం, వ్యంగ్యం, 
వెటకారాలని అనుపానంగా పెట్టి నిష్టూరాన్ని నిబ్బరంగా చెప్పడంవల్లే కదా! 
హాస్య, వ్యంగ్యభరిత, రచనలు పంపిస్తే కళ్ళకద్దుకొని తీసుకుంటాం. 

తెలుగు సాహిత్యంలో లబ్ద్ధప్రతిష్ణులైన వారితో ఏర్పాటయిన సంపాదక 
మండలి, ప్రకాశికని అత్యున్నతమైన “ప్రమాణాలతో, ఆధునిక భావజాలంతో 
మంచి సామాజిక, సాహితీ పత్రికగా మలిచేందుకు మార్గనిర్దేశనం చేస్తుంది. 
కథ, కవిత, వ్యాసం, అనువాద రచన మొదలైన సాహిత్య ప్రక్రియలన్నింటికీ 
ప్రకాశిక ఒక విలక్షణమైన వేదికగా ఉంటుంది. గురజాడ వారి జయంతిని 
పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబరు మాసంలో ప్రకాళిక ప్రత్యేక 
వార్షికోత్సవ సంచికని వెలువరిస్తాము. 

ప్రకాశికిను ప్రకాశవంతంగా, శోభాయమానంగా తీర్చిదిద్దడంలో 

వ్రత. మిత్రులు, రచయితల అండదండలు, సహకారం మాకు సదా 
అవసరం.  “ప్రకాశికిలో ప్రచురించమని ప్రసిద్ధ రచయితలకి, కొత్త 
రచయితలకి ఆహ్వానం పలుకుతున్నాం. 

ఈ పత్రిక మనందరిదీ. కలిసి పెంచుదాం. 


ప్రధాన సంపాదకులు 


| జనవరి-మార్చి, 2021 


ప్రకాశిక సంపాదక వర్ణం 


ప్రకాశిక సంపాదక వర్గం 


ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ, ప్రధాన సంపాదకులు 


పుట్టినది పశ్చిమగోదావరి జిల్లాలోని ఇరగవరం అగ్రహారం. 
పెరిగినది చాలా వరకు తణుకులో. తాడేపల్లిగూడెం కళాశాల 
నుంచి డిగ్రీ, ఉమ్మడి రాష్ట్ర రాజధాని వ 
కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్‌ దేశ 
రాజధానిలోని ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి p32 ఫిల్‌, 
పిహెచ్‌.డి చేశారు. గత 27 సంవత్సరాలుగా అమెరికాలో 
నివాసం. చాలా సంవత్సరాలు వైద్య విశ్వవిద్యాలయాలలో 

ఆచార్యులుగా కేన్సర్‌ వ్యాధికి సంబంధించిన అంశాలపై 
పరిశోధనలు జరిపారు. | ప్రస్తుతం అంతర్జాతీయ ఫార్మాస్యుటికల్‌ కం పెనీలో కేన్సర్‌ మందులు 
రూపొందించే Se హ్యూస్టన్‌ లోని టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలోని వైద్యశాస్త్ర 
విభాగంలో అనుబరధ ఆచార్యులుగానూ పని చేస్తున్నారు. అంతర్జాతీయ కేన్సర్‌ పరిశోధనలకీ 
సంబంధించిన అంతర్జాతీయ పత్రికకి ప్రధాన సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. మాటల 
మాలలల్లడం ప్రవృత్తి. “అడపాదడపా రాసిన కవితలు, కథలు, వ్యాసాలు ఒకచోట కూర్చి 
“మనస్వినీయం” అన్న పేరుతో ఇటీవల ఒక పుస్తకం ప్రచురించారు. 


౮ 0 


మా శర్మ, గౌరవ సంపాదకులు 


“మా శర్మ” గా సుపరిచితులైన మాచవరం వేంకట చెంచురామ 
మారుతి సుబ్బరాయశర్మ 1967 సంవత్సరం నవంబర్‌ 29వ 
తేదీన గుంటూరు జిల్లా, నరసరావుపేటలో జన్మించారు. 
పాత్రికేయులు, కాలమిస్ట్‌గా ప్రసిద్దులు. తెలుగువారికి 
సొంతమైన అవధాన ప్రక్రియ, తుం అగ్రగణ్యులు, 
oy ఆరాధ్యులైన ha కవులు మా శర్మగారికి మాతా 
మహులు. ఆ మహాకవుల పేరిట శ్రీ కొప్పరపు కవుల కళాపీఠాన్ని 
2002లో స్థాపించారు. వారి విగ్రహాలను wage 

సాగరతీరంలో, నరసరావుపేటలో స్థాపించారు. కొప్పరపువారి సాహిత్యాన్ని సేకరించి 
దొరికినంత వరకూ గ్రంథస్థం చేశారు. ప్రతియేటా “శ్రీ కొప్పరపు కవుల ప్రతిభా పురస్కారాలు? 
ప్రదానం చేస్తున్నారు. ప్రముఖులు పీసపాటి నరసింహమూర్తి, వేటూరి సుందరరామ్మూర్తి, 
మల్లాది చంద్రశేఖరశాస్త్రి, మంగళంపలి ల్లి బాలమురళీకృష్ణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నేదునూరి 
కృష్ణమూర్తి, కై. విశ్వనాథ్‌, బేతవోలు రామబ్రహ్మం, మేడసాని మోహన్‌, గరికిపాటి 
నరసింహారావు, మాడుగుల నాగఫణిశర్మ, పిసుశీల, సిరివెన్నెల సీతారామశాస్త్రి మొదలు 


జనవరి-మార్చి, 2021 | శ్రీ 


ప్రకాశిక సంపాదక వర్ణం 


ఎందరో తెలుగు, జాతీయ కవులు, కళాకారులు ఆ పురస్కారం అందుకున్న వారిలో ఉన్నారు. 
ప్రస్తుతం ఆంధ్రపత్రిక దినపత్రికకు కన్‌ సల్టింగ్‌ ఎడిటర్‌ గా పాత్రికేయ సేవలు అందిస్తున్నారు. 
ఎన్నో ఏళ్ల నుండి మీడియాలో ఉన్నారు. 


౮ ౦ 


శ్రీమతి గురజాడ అరుణ, నిర్వాహక సంపాదకులు 


గురజాడ వేంకట అప్పారావుగారి ముని మనుమరాలు శ్రీమతి 
గురజాద అరుణ. ముంబైలో పుట్టి పెరిగిన వీరు 1 రంగంలో 
ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ముత్తాతగారి అకాల 
మరణంతో అసంపూర్ణంగా మిగిలిపోయిన వారి సాహితీ 
సేవలు, సంఘ సంస్కరణ కార్యక్రమాలను ముందుకు 
తీసుకెళ్ళే క్రమంలో గురజాడ ఫౌండేషన్‌ (అమెరికా) 
స్థాపించారు. గురజాడ వారి పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు 
చేస్తూ ముత్తాతగారి స్మృతిని చిరస్థాయిగా ఉంచుతున్నారు. 


శ్రీ గురజాడ రవీంద్రుడు, సంపాదక సలహాదారు 


గురజాడ వేంకట అప్పారావుగారి మునిమనుమడు శ్రీ గురజాడ 
రవీంద్రుడు. 2014లో గురజాడ ఫౌండేషన్‌ (అమెరికా) 
h స్థాపనలో ముఖ్య భూమిక పోషించారు. ఫౌండేషన్‌ లక్ష్యాలను, 
తె ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడంలో చురుకైన పాత్ర 
/ పోషిస్తూ ముత్తాతగారి అడుగుజాడల్లో పయనిస్తున్నారు. 

గురజాడ ఫౌండేషన్‌ (అమెరికా) ఇండియన్‌ చాప్టర్‌కు 
ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. 


0 ౦ 


శ్రీ విహారి, సంపాదక సలహాదారు 


“విహారి” అనే కలం పేరుతో సుప్రతిష్టులైన శ్రీ జొన్నలగడ 
సత్యనారాయణమూర్తిగారు 1941లో తెనాలి 

జన్మించారు. వీరు 12 కథాసంపుటాలు, 15 
విమర్శనాత్మకమైన వ్యాస సంపుటాలు, ఒక వ్యాస 
/ కధంబం,7 నవలలు, 5 కవితా సంపుటాలు, ఒక దీర్చ 
కథాకావ్యం- పుస్తకాల రూపంలో వెలువరించారు. అన్నీ 
ప్రసిద్ధ తెలుగుపత్రికలలోనూ 300కి పైగా వీరి రచనలు 


FA 
ప్రకొణాకో | జనవరి-మార్చి, 2021 


ప్రకాశిక సంపాదక వర్ణం 


ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికల్లో పరిచయాలూ-పరామర్శలు, “బతుకు గీతలు”, 
“కథావిహారం” వంటి శీర్షికలనూ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ 
పురస్కారం, అజో విభో కందాళం ఫౌండేషన్‌ (ఉమ) వారి జీవన సాఫల్య పురస్కారం, 
ఆం.ప్ర భాషా దినోత్సవ పురస్కారం, తె.వి.వి.కీర్తి పురస్కారం లాంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన 
పురస్కారాలు అందుకున్నారు. ఎల్‌.ఐ.సి. లో జనరల్‌ మేనేజర్‌గా పదవీ విరమణ చేసి, 
హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. 


0 0 


ఆచార్య వెలమల సిమ్మన్న, సంపాదక సలహాదారు 


బహుముఖ ప్రజ్ఞాశాలిగా వాసికెక్కిన ఆచార్య వెలమల 
సిమ్మన్నగారు 1955 సంవత్సరం మార్చి 1వ తేదీన 
శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలం, తిమడాం 
గతం జన్మించారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్‌, స్కూల్‌ 
ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో తెలుగుశాఖలో అధ్యాపక ధర్మం 
నిర్వర్తించారు. భాష, సాహిత్యం, వ్యాకరణం, భాషా శాస్త్రం, 
విమర్శ, పరిశోధన, మొదలైన రంగాలకు సంబంధించి 83 

గ్రంథాల్నిరాశారు. 440కి పైగా పరిశోధన పత్రాలు ప్రముఖ పత్రికల్లో 
ప్రచురితమయ్యాయి. 160కి పైగా వివిధ సెమినార్లలో హాజరై పరిశోధన పత్రాల్ని 
సమర్పించారు. 50కి పైగా రేడియో ప్రసంగాలు చేశారు. 


0 © 


ఆచార్య గుమ్మా సాంబశివరావు, సంపాదక సలహాదారు 


తెలుగు సాహిత్యంలో ప్రముఖ విమర్శకులుగా, పుస్తక 
సమీక్షకులుగా, అన్నింటికీ మించి మంచి అధ్యాపకునిగా 
పేరొందిన గురువర్యులు ఆచార్య గుమ్మా సాంబశివరావు 
గారు. స్వగ్రామం గుంటూరు జిల్లాలోని వేజెండ్ల. 2018లో 
ఆంధ్ర లయోలా కళాశాలలో తెలుగు శాఖాగ్రణిగా పదవీ 
విరమణ చేశారు. మహాకవి గురజాద 150వ జయంతి 
కానుకగా 2011 డిసెంబరులో “కన్యాశుల్కంలో హాస్యం” 

పేరుతో ఓ గ్రంథాన్ని ముద్రించారు. 2012 డిసెంబరు 27,28,29 
తేదీల్లో తిరుపతి నగరంలో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని 
తెలుగు అకాడమీ వారు ఆచార్య గుమ్మా సాంబశివరావు రచించిన తెలుగువాజ్మ్యయ 
చరిత్ర-రచయితలు' అనే గ్రంథాన్ని ముద్రించారు. నూటముప్పెకి పైగా వివిధ పత్రికల్లో 
వ్యాసాలు, 150 కి పైగా పుస్తక సమీక్షలు, 60 కి పైగా ఆకాశవాణిలో ప్రసంగాలు అనేక 


జనవరి-మార్చి, 2021 | 


ప్రకాశిక సంపాదక వర్ణం 


జాతీయ అంతర్జాతీయ వేదికల మీద వివిధ అంశాల మీద ప్ర పసంగాలు, సాంబశివరావుగారి 
న ప్రతిభకీ తార్మాణం. సాంబశివరావు గారు అ జాతీయ, అంతరాతీయ 
సన్మానాలు, సత్కారాలు పొందారు. ఏ అంశంపైనైనా అనర్గళంగా ప్రసంగిం వీరి 
సామర్ధ్యాన్ని గుర్తించి అనేక సాహిత్య పీఠాలవారు "ప్రసంగ ప్రజ్ఞానిధి', 'ఉపన్యాసకేసరి' 
వంటి బీరుదులతో సత్కరించారు. 


౮ 0 


సి, భవానీదేవి, సంపాదక సలహాదారు 


రచయిత్రి, విమర్శకురాలు, ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం నుంచి 
ప్రభుత్వ ఉప కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. 15 కవితా 
సంపుటులు, వివిధ ప్రక్రియల్లో 51 గ్రంథాలు వెలువరించారు. 
వీరి పలు కవితలు, కథలు ఇతర భాషల్లోకి 
అనువదించబద్దాయి. దాక్టర్‌ సి. భవానీదేవి పలు అవార్డులు, 
ప్రశంసలు అందుకున్నారు. ఆకాశవాణి, ప్రసారభారతి 
జాతీయ స్థాయిలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించి 
ప్రసారం చేసే “జాతీయ కవి సమ్మేళనంలో భాగంగా 2019 
సంవత్సరానికి తెలుగు కవయిత్రిగా ఎంపికయ్యారు. 


౮ 0 


డా. రేవూరి అనంత పద్మనాభరావు, సంపాదక సలహాదారు 


పద్మనాభరావు వందకుపైగా అష్టావధానాలు చేశారు. 120 
గ్రంథాలు ప్రచురించారు. అందులో నాలుగు కథా 
సంపుటాలు, నాలుగు నవలలు, 12 అనువాదాలు, 11 
జీవితచరిత్రలు, 12 సివిల్స్‌ పరీక్షల గ్రంథాలు, పరి 
ష్కరణలు, వ్యాఖ్యలు, పరిశోధనాత్మక గ్రంథాలు వెలు 
వరించారు. వీరి రచనలపై నాలుగు విశ్వవిద్యాలయాల 
నుండి ఆరుగురు పరిశోధక విద్యార్థులు ఎం.ఫిల్‌ / పి.హెచ్‌డి 
డిగ్రీలు సంపాదించారు. పద్మనాభరావుకు 1993లో తెలుగు 

విశ్వవిద్యాలయ అనువాద పురస్కారము, 2000లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద 
పురస్కారం లభించాయి. ఢిల్లీ తెలుగు అకాడమీ, మదరాసు తెలుగు అకాడెమీ సనాతన 
— ట్రస్టు తదితర అవార్డులు పొందారు. కందుకూరి రుద్రకవి రచనలపై 
హెచ్‌డి చేశారు. 1967లో కందుకూరు ప్రభుత్వ కళాశాల అధ్యాపకులుగా ఉద్యోగ 
తం ప్రారంభించి 1975 నుండి 2005 వరకు ఆకాశవాణి, దూరదర్శన్‌లో పదవీ 


| జనవరి-మార్చి, 2021 


ప్రకాశిక సంపాదక వర్ణం 


బాధ్యతలు మూడు దశాబ్దాలు నిర్వహించి, ఢిల్లీ అదనపు డెరెకర్‌ జనరల్‌గా పదవీ విరమణ 
చేశారు. 2005 - 10 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసి శ్రీ వేంకటేశ్వర భక్తి 
ఛానల్‌కు అంకురార్పణ దశలో కృషి చేశారు. కంచికామకోటి కీ పీఠ్రాధిపతి వీరిని ఆస్థాన 
విద్వాంసులుగా సత్మరించారు. అమెరికా, యుకె, జర్మనీ దేశాలలో పర్యటిరిచి 
ఉపన్యసించారు. 1200 వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురించారు. 74 సంవత్సరాల 
పద్మనాభరావు హైదరాబాదులో స్థిరపడ్డారు. 


0 © 


దా. నాగసూరి వేణుగోపాల్‌, సంపాదక సలహాదారు 


దేశవ్యాప్తంగా తొమ్మిది ఆకాశవాణి కేంద్రాలలో సుమారు 
ముప్ఫెయి మూడు సంవత్సరాలుగా పనిచేస్తూ మరోవైపు 
రచయితగా, కాలమిస్టుగా, సంపాదకునిగా డా. నాగసూరి 
వేణుగోపాల్‌ ఇంతవరకు 60 పైగా పుస్తకాలు వెలువరించారు. 
అనంతపురం జిల్లా కొనతట్టు పల్లిలో 1961లో జన్మించిన 
నాగసూరి ఎస్వీయూ నుంచి ఫిజిక్స్‌లో ఎం. ఎస్సీ., ఎం.ఫిల్‌., 
తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జర్నలిజంలో పిహెచ్‌.డి. 
గడించారు. పరిశీలన, పరిశోధన, ప్రణాళికతో ఆకాశవాణి కార్యక్రమాలు 
నిర్వహించిన నాగసూరి రేడియో పరిచయ కార్యక్రమ నిర్వహణలో పేరుపొందడమే కాక 
ఆదివాసీ అంతరం, శతవసంత సాహితీ మంజీరాలు, వెలుగుజాడ, అన్నమయ్య పదగోపురం, 
జీవనబింబం, చితూరు జిల్లా జీవన చిత్రం వంటి విలువైన కృషిద్వారా చిరకాలం నిలబడే ముద్ర 
వేశారు. విజానశాస్తం, సాహిత్యం, పత్రికారంగం, ప్రసారమాధ్యమాలు, చరిత్ర, భాష వంటి 
విషయాలపై పరిశోధనాత్మక గ్రంథాలు వెలువరించారు. గురజాడ, తాపీ, పొట్టి శ్రీరాములు, 
మ శ్రీపాద స సుబ్రహ్మణ్యశాస్త్రి, జి.వి. కృష్ణారావు, విద్వాన్‌ విశ్వం వంటి వారి పరిశోధనాత్మక 
స్తకాలు వెలువరించిన నాగసూరి సాహితీ వీక్షణం, సాహితీ స్పర్శ వంటి విమర్శనా గ్రంథాలు 
మ రచించారు. 20వ శతాబ్దం ముగుస్తున్న వేళ విజయవాడ ఆకాశవాణి ద్వారా 
మూడేళ్ళపాటు పరిచయం చేసిన శతాబ్దపు వంద ఉత్తమ తెలుగు గ్రంథాల గురించి 
వెలువరించిన శతవసంత సాహితీ మంజీరాలు అత్యంత విలువైన సంకలనం. ఇంకా సాహిత్య 
అకాడమీకి సైన్స్‌ ఫిక్షన్‌ “వైజ్ఞానిక కథలు”, అలాగే “కథావరణం), “'మదరాసుబదుకులు” కథా 
సంకలనాలను మిత్రులతో కలిసి వెలువరించారు. స్తానిక మూలాలు, విస్మృత ప్రముఖులు, 
జానపదకళలు, హెచ్‌.ఐ.వి./ఎయిద్స్‌, ఆదివాసుల జీవితం, ఇతర ప్రాంతాల తెలుగువారు, 
అన్నమయ్య వంటి అంశాలపై దృష్టి నిలిపి కృషి చేసిన వేణుగోపాల్‌ | ప్రస్తుతం తెలుగువారు 
విస్మరించిన గాంధీ తత్వంలోని ప్రయోజనకరమైన కోణాలను ల. తన బృందంతో 
కలసి శ్రమిస్తున్నారు. వీరి ప్రస్తుత నివాసం హైదరాబాదు. 


జనవరి-మార్చి, 2021 | 


సంపాదకీయం 


సంపాదక వర్గం 


వ్యవస్తాపక సంపాదకులు 
కీ.శే. శ్రీ గురజాడ 
వేంకట అప్పారావు 


ప్రధాన సంపాదకులు 


ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ 


గౌరవ సంపాదకులు 
శ్రీ మా శర్మ 


నిర్వాహక సంపాదకులు 
శ్రీమతి గురజాడ అరుణ 


సంపాదక సలహాదారులు 
శ్రీ గురజాడ రవీంద్రుడు 
శ్రీ విహారి 
ఆచార్య వెలమల సిమ్మన్న 
ఆచార్య గుమ్మా సాంబశివరావు 
డా.సి. భవానీదేవి 
డా. రేవూరి అనంత పద్మనాభరావు 

డా. నాగసూరి వేణుగోపాల్‌ 


ఆలోచిద్దాం 


ప్రకాశిక తొలి సంచికకి మంచి స్పందన, 
అభినందనలు వచ్చాయి. తొలి సంచిక లో వ్యాసాలు 
రాసిన ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు. 
ప్రకాశిక రెండవ సంచిక 31 జనవరి 2021 న 
విడుదల అవుతోంది. ఈ సంచిక కూడా విశేష 
ఆదరణ పొందుతుందని నమ్ముతున్నాను. 

వాదాలకి, వర్గ, వర్గాలకి అతీతంగా పత్రికని 
నడపాలన్నది నా అభిమతం. వేరు వేరు రంగాలకి 
చెందిన ప్రముఖుల రచనలు, విభిన్న ఆలోచనా 
ధోరణులని పంచే రచనలను ప్రచురించడం పత్రిక 
ఆరోగ్యానికి మంచిదని నా నమ్మకం. ఏ ఒక్క 
సిద్దాంతానికీ ప్రకాశిక మద్దతు పలకదు; ఏ 
భావీజాలాన్నీ నిరసించదు. 'గురజాడలో ఎన్నో 
కోణాలు ఉన్నాయి. వాటిని గుర్తించి విశాలాంధ్ర 
పబ్లికేషన్స్‌ వారు గురజాడ రచనలు ఎన్నో వెలికి 
తీశారు కాబట్టి ఈ రోజు మనం వాటిని చదివి 
ఆనందించగలుగుతున్నాం. సమాజాన్ని, సమస్య 
లని వేరు వేరు కోణాలలో పరిశీలించి నిజాయితీగా 
అభిప్రాయాలు పంచుకుంటే తప్పులేదు. సాహిత్య 
ప్రయోజనం సమాజహితం, సమాజ అభివృద్ధి అని 
ప్రకాశిక పత్రిక వెనక ఉన్న అభిమతం. సమాజంలో 
సమానత్వ ఆకాంక్షలని ప్రతిబింబిస్తూ రచనలు 
రావాలి; అలాగని కొత్త అసమానతలకి దారితీసే 
వాదాలు, వివాదాలు తెరమీదకి వస్తే కన్యాశుల్కం 
పోయి వరకట్నం వచ్చినట్లు అవుతుంది. పరిపుష్ట 
మైన భాషలో రాసిన రచనలకి ప్రకాశిక చిరునామా 
అవ్వాలని మా ఆకాంక్ష. ప్రకాశిక భావేంద్ర 
ధనుస్సులా విలసిల్లాలని మా అభిలాష. తొలి సంచిక 
చదివిన చాలామంది ప్రకాశిక “భారతి పత్రిక” ని 
పోలి ఉంది అని వ్యాఖ్యానించారు. ఆ నేపథ్యంలో 
భారతి పత్రిక పాత ప్రతులని పరిశీలించి అందులోని 


| జనవరి-మార్చి, 2021 


సంపాదకీయం 


కొన్నిరచనలని ఈ సంచికలో పునర్ముద్రిస్తున్నాము. 

జనవరి 30 భారత దేశ చరిత్రలో ఒక గంభీరమైన రోజు. మహాత్మా గాంధీ నేలకొరిగిన 
రోజు. అహింసావాద కమలం ముకుళించడం మొదలయిన రోజు. మహాత్మ నిశ్చలాత్మ 
అయ్యాక గడియారం 73 సంవత్సరాలు తిరిగి, దేశ గతిని, గమనాన్ని పరికిస్తూ 
నిట్టూరుస్తూనే జీవిస్తోంది. స్వతంత్ర భారత దేశంలో ధర్మాగ్రహానికీ, సత్యాగ్రహానికీ విలువ, 
చోటు లేని ఇ పరిస్థితులు నెలకొన్నట్లు కనిపిస్తోంది. దేశ రాజధానిలో రైతులు నెలలు తరబడి 
సత్యాగ్రహం చేస్తూంటే ఏమీ పట్టనట్లు ఉపేక్షించే పాలకులు, కేల, ఎకరాల భూములిచ్చి 
భవిష్యత్‌ ఏమిటో తెలియక అయోమయంలో కొట్టుమిట్టులాడుతూ ఏడాదికి పైగా 
ధర్మపోరాటం చేస్తూంటే కన్నెత్తి చూడని ప్రజాప్రభుత్వం తీరు చూసి మహాత్మ సమాధిలో 
సతమతమవుతున్నారేమో. పాలకుల ధోరణి చూస్తూ ఉంటే, ప్రజాస్వామ్యాన్నే ప్రశ్నించే 
వారికి అడగకుండానే ఆయుధాలు ఇచ్చినట్లుగా ఉంది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ భౌతికంగా 
భారతదేశంలో ప్రవేశించి తిష్ట వేసి మనలని బానిసలుగా చేస్తే, బహుళ జాతి స సంస్థలు 
ఎలాంటి శ్రమ లేకుండా దేశ ఆర్థిక వ్యవస్థని నిర్దేశించే ప్రయత్నం చేస్తూంటే ప్రజలు వెలా 
ను. “అంతా మీ మంచికే” అని బోధించే పాలకులు మంచి చెడులు విడమర్చి 
చెప్పే ప్రయత్నం చేయక్కరలేదా? ఒక విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి సందేహాలూ, 
సంశయాలు తీర్చే ప్రయత్నం ప్రధాని చేయక్కర లేదా? గత ఐదు సంవత్సరాలుగా ప్రధాని 
ఎన్ని విలేఖరుల సమావేశాలు ఏర్పాటు చేశారు? 

ఏకపక్ష, నిరంకుశ ధోరణులు పాలకులలో విస్తరించడానికి కారణం ఏమిటి? 
నిర్వీర్యమైన మేధావి వర్గం, నినాదాలే విధానాలుగా ప్రచారం చేసే నాయకులకి వత్తాసు 
పలికే విస్తృతమైన భజన సమాజాలు. నిష్పాక్షికంగా చెప్పాలంటే కుంచిస్తున్న స్వతంత్ర 
ఆలోచనలు గల మేధావి వర్గం జాతి మనుగడకి హానికరం. ప్రశ్నించే వారికి రంగులదే 
సంస్కృతి ప్రబలుతున్నట్లు కనిపిస్తోంది. అన్యాయాన్ని నిరంగ మనస్ములై నిరసించే 
సమాజం రావాలి. అన్యాయాన్ని ఎత్తి చూపి సమస్యల పరి. గృాధాని. మార్గం చూపే 
రచనలు రావాలి. ఏ రాజకీయ పారీ ర్రీ పాలిస్తున్నా సమస్యలపై పెగళం విప్పే తటస పుధావుల 
సమూహం దేశానికి అవసరం. | ప్రస్తుతం అగ్ర రాజ్యాల పరిస్థితి చూస్తూంటే నిష్కల్మష, 
ఉద్రేకరహిత అంతర్జాతీయ మేధావి వర్గ ఆవిష్కరణ ఆవశ్యకత 
చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. జెండాలు మాసి ఎజెండాలుగా మారాయి. వ్యక్తులు 
మారారు. వ్యవస్థలు మారలేదు. రాజులు పోయారు, ప్రజా ప్రతినిధులు వచ్చారు; 
అణగార్చే ధోరణులు సమసిపోలేదు. నవ యుగ చింతనకి మనమే నాంది కావాలి. 


శి 


లో 
ఇల ర్త 
కవ్వం గాపాలక్షృళ్ల 
ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ 
ప్రధాన సంపాదకులు 


జనవరి-మార్చి, 2021 | 


లోపల 55> 


స్వాగతము 


థి 
థి 


స్వవిషయము 


థి 


కరుణశ్రీ గారి 
కావ్యత్రయ దర్శనం 


నవయుగాల బాట 


కళ, ర » మా x 
భోగిమంటలు గన కలాల 


థి 


శుభకోమన 
నవ జీవన క్రాంతి 


“అ 


తెలుగుసినిమా పాట- అ 


సాహిత్యసౌరభాలు 
కన్యాశుల్కంలో థి 
గిరీశం సాహిత్యవాదాలు 
సామాజిక 
ఆలోచనల దారిలో.. వైషమ్యాలకు ఆజ్యం 
పోస్తున్నాయా? 


హో మయా. 
నేటి యూరప్‌లోని 
విద్యావిధానాలు 


గురజాడ 
జీవితగమనం, ౩ 
భాషా విప్లవం 


పెన్చేపల్లి 
గోపాలకృష్ణ చెక్కిన 
సజీవశిల్పం 


“UY మధురవాణి ఢ్ర్ర | ఫోను 
| జనవరి-మార్చి, 2021 


కరోనానంతరకాలం 


తొలి ఆధునిక 
వైజ్ఞానిక రచయిత, 
దార్శనికుడు 


స్వవిషయం 


స్వవిషయము 
|| భారతి తొలి సంచిక ప 


1924-01-01 | Volume 01| Issue: 01 


ఉ. కాటుకకంటి నీరు చనుకట్టుపయిం బడ నేల యేడ్సె? దో 
కైటభదైత్యమర్దనుని గాందిలికోడల! యో మదంబ! యో 
హాటకగర్భురాణి! నిను నాకటికిం గొనిపోయి యల్ల క 
రాటకిరీటకీచకుల కమ్మ ద్రిశుద్ధిగ నమ్ము భారతీ. 


పోతన శ్రీమదాంధ్ర భాగవతమును రచియించు 
సందర్భమునను మహానుభావుడైన పోతనామాత్యు 
నకును భాగ్యభోగ ప్రియు౯డైన శ్రీనాథునకును సంబం హొ 
ధించిన కథ లనుశ్రుతముగ వచ్చుచున్నవి. ఆ గాథల 
యందు భాగవతకృతిసమర్పణమునకు సంబం | 
ధించిన గాథయు నొకటి కలదు. ఆ గాథయును 
పోతరాజునకు సహజమైన స్వాతంత్ర్య భావ వైభవ 
మును మనోహరముగ దెలుపుచున్నది. 

పోతరాజు తన భాగవతకృతి నే రాజునకో ఇచ్చి 
దుర్భరమైన దారిద్రమును బాపుకొనుట సకవు | 
శ్రీనాథుడు పోతరాజును హెచ్చరించెను. శ్రీనాథుని 
పలుకులు పోతరాజునకు. గొంత సంభ్రమమును గలుగం జేసినవంట! తన 
మనోవికారము వలనన్ను భారతికి గలిగిన సంతాపమును పోతన గనుంగొని పై 
పద్యమును రాసి భారతికి దుః ఖోపశమనమును జేసినాండట! పరాధీన స్థితియందున్న 
భారతి విశుద్ధమైన దేశభాషారాధకులకు గలుగంజేసెడి హృదయసంతాపము స్ట 
పద్యార్థము విశదముం జేయుచున్నది. 

పోతరాజు పరమస్వతంత్రుండు. ఆ మహాకవికి కావ్యసామ్రాజ్యానుభవమున 
కాటంకము లెవ్వియును లేవు. భాషయందును భావములందును విజ్ఞానమునందును 
జీవన ప్రవృత్తి యందును. పూర్ణస్వాతంత్ర్యమును గలిగి స్వాధీనభారతి నారాధింపC 
గలిగినను కృతివిక్రయభావము పోతరాజునకు సంతాపమును గలుగంజేసినపుడు 
సకల విధములౌ స్వాతంత్యమును గోల్పోయి యిపుడు పరాధీనస్థితియందున్న 


జనవరి-మార్చి, 2021 | 


స్వవిషయం 


భారతిని గనుగొనునపుడు గలుగగల సంతాపమునకు మితిమేరలుం గలవా? మన 
సు మన పరాధీనస్థితికి మూలశక్తియైన భారతియొక్క పరాధీనస్థితియె 
మూలము. స్వీయ సంప్రదాయాచార సిద్ధమైన  భారతీస్వరూపమును సంకల్పించి 
ధ్యానించి పూజించి వర్ణించి చిత్రించి కీరంచి భారతిని ప్రత్యక్షము చేసికొనుటయె 
స్వాధీనస్థితికి సాధనము 

భారతి దీనదశ ననుభవించుచున్నది. అంగములు శుష్మించినవి. కాంతికళలు 
పోయినవి. విషమస్థితి గలిగినది. ఈ మహోపద్రవమునందు మునింగితేలుచున్న 
భారతి నుద్ధరించి శుభస్థితిని గల్పింపవలయునను సంకల్పము భారత హృదయము 
నందు గలిగినది. సేవాపరాయణులు పలువిధముల నీ దేవి నారాధించుచు దివ్యరూప 
సందర్శనమును జేయగోరుచున్నారు. ఆరాధనాభిలాష యితర రాష్ట్రములందు వలె 
నాంధ్రరాష్ట్రమునందును గలదు. ఆ యభిలాషను సఫలము చేయుటకు పత్రికలను 
ప్రచురించుచున్నారు. గ్రంథములను వాయుచున్నారు. చిత్తరువులను చిత్రించు 
చున్నారు. పాటలను బాడుచున్నారు. ఈ ప్రయత్నములన్నియును భారతిని బ్రత్యక్షము 
చేయుచు నాత్మవికాసమునకు సాధనంబు లగుచున్నవి. 

భారతి ఆదిశక్తి, మహాశక్తి, సావిత్రి, సరస్వతి, మహాలక్షి, త్రిపురసుందరి. కైలాస 
శిఖరమునందును కన్యాకుమారియందును, శ్రీ గిరియందును వేంకటాద్రియందును, 
వటమునందును చూతమునందును, మత్తేభమునందును మరాళమునందును, 
అజంతాయందును ఎల్లోరా యందును, కమలములందును కేదారములందును, 
మందిరములందును మహలులందును, వేదములందును కావ్యములందును, పాట 
లందును పద్యములందును సర్వత్ర భారతి ప్రత్యక్షముగ నున్నది. సర్వత్ర కన్నులుగల 
వారికి ప్రత్యక్షముగనున్న భారతిని యథాశక్తి నారాధించి భారతీప్రసాదమును 
బడయుటయె ఆత్మోపలబ్దికి సాధనము. 

భారతి దేశభాషారీతుల ననుసరించి బహురూపములను నెల్లెడలను 
వెలయుచున్నది. ఆ మహాదేవి వంగ మహారాష్ట్రాది దేశములందు నవవికాసముతో 
విహరించుచున్న విధమును నారాష్ట్రముల కళావాజ్మయముల వికాసము విశదము 
చేయుచున్నది. వంగ భాషయందు.బ్రచురింపంబడుచున్న గ్రంథములు చిత్రపటములు 
పత్రికలు పరిశోధనలు వారి యుత్సాహమునకు నిదర్శనములు. ఆంధ్రభారతియును 
వంగభారతియును కర్ణాటక భారతియును భారతీస్వరూపములు. భారతీదేవి నెవ 
రేరితిని గొలిచిన వారి కారీతిని బ్రత్యక్షమగుచు కామితార్థముల నొసంగుచున్నది. 
శ్రీకాకుళమునుండి నాశిక వరకును మహావైభవ విలాసములతో( బూర్య్వమానందముగ 
నాంధ్రావనియందు విహరించిన భారతి యిపుడు పరాధీనయై దైన్యము ననుభవించు 
చున్నది. స్వాతంత్ర్య వాతావరణము చెలరేంగుచున్న వర్తమాన సమయమునందు 
దైన్యదశ కంటికి బాగుగ బొడగట్టుచున్నది. మానవులకు భావదాస్య విమోచనము 


| జనవరి-మార్చి, 2021 


స్వవిషయం 


గలుగకను బాహ్యదాస్యవిమోచనము గలుగంజాలదు. ఆత్మవికాసమునకు సాధనం 
బులైన భాష భావములు కళలు శాస్త్రములు సంప్రదాయాచారములు కాంతికళలు 
లేకను జీవనప్రవాహము సంకుచితమైనది. హృదయవికాసమునకు సాధనంబులైన 
కావ్యకళానాటకాదుల యుద్ధరణమున కాత్మసంస్మరణము సాధనముగ నున్నది. ఆత్మ 
సంస్మరణమున కవసరమైన దేశావృతమైన సాధనల నారాధించి 
భావదాస్యవిమోచనమును బదయవలసిన శుభ ముహూర్తము సంప్రాప్తమైనది. 

ఆంధ్రయువజన హృదయముత్సాహపూరితమై వర్తమాన సమయమునందు 
భావకర్మరంగములందు నిర్మాణమార్గము నవలంబించుటకు పరితపించుచున్నది. 
కళాభీజ్ఞులు కళాభ్యుదయమునకుం బాటుపడుచున్నారు. పండితులు శాస్త్ర పరిశోధన 
లకు బూనుకొనుచున్నారు. కవులు మనోభావములను వర్ణించుచున్నారు. లు 
పాడుచున్నారు. చిత్రకారులు చిత్రించుచున్నారు. శాస్త్రజ్జులు పరిశోధించుచున్నారు. 
అన్ని దిశలయందును జిజ్ఞాసకాంతులు ప్ర ప్రసరించుచున్నవి. అన్ని కులములవారును 
మతములవారును ఆత్మోపలబ్దిని as గోరుచున్నారు. ఆంధ్ర హృదయమునందు 
స్వకీయమైన స్వరూప స్వభావములను నిర్ణయించి స్వధర్మము నారాధింపవలయునను 
సంకల్పము గలిగినది. ఆ సంకల్పమును సఫలము చేయుటకు చరిత్రకారులు 
పండితులు పరిశోధకులు కళాప్రవీణులు ప్రచారకులు చేయుచున్న పరిశ్రమ 
దేశవ్యాప్తమై ప్రజాపోషణమును బడయుచున్నది. దేశ వ్యాప్తములైన ప్రయత్నముల 
నేకముఖమునను నాంధ్ర ప్రపంచమునకు వ్యక్తముచేసి ప్రజాదృష్టిని నవసరము 
గలిగినది. ఆ యవసరమును సఫలము చేయుట కాంధ్ర ప్రపంచము పూర్వాపర 
సంస్కారములను సమన్వయమును జేయుటకు బూను కొనుచున్నది. ఆంధ్రప్రవృత్తిని 
పరిశీలించునపుడు ఈ విషయమును వ్యక్తమగుచున్నది. 

ఆంధ్రవ్యక్తిత్వము చిరకాలాగతంబైన సంస్కార ఫలము. ఆ వ్యక్తిత్వమునందును 
నితరవ్యక్తిత్వములందువలె విశేషణములు గలవు. ఆంధ్రహృదయళశీల మభివ్యాపకము 
గాని వ్యావర్తకము గాదు; ఉదారముగాని సంకుచితముగాదు; సరళముగాని వక్రము 
గాదు. ఆంధ్ర హృదయక్షేత్రమునందీ విశేషణము లాదికాలమునుండియు నప్రతి 
హతముగం బ్రకాశించుచున్నవి. ఆంధ్రభాష, వాజజయము, మత సంప్రదాయా 
చారములు, ఆచారవ్యవహారములు, కళలు, శిల్పములును నీశీలమును విశదము 
చేయుచున్నవి. దేశవ్యాప్తములైన ప్రతిష్టాపనలందీ సహజశీలము గోచరంబగుచున్నది. 
శ్రీశైలము వేద యుగమునకు బుష్యాశ్రమము; బౌద్ధయుగమునకు బౌద్ధవిహారము; 
శంకరయుగమునను శివక్షేత్రము; బసవయుగమునను జంగమమఠము; ఇపుడు 
శిథిల క్షేత్రము. శ్రీశైలము దశాభేదముల పాలైనను నేటికిని సుప్ర ప్రసిద్ధమైన యాంధ్ర 
క్షేత్రముగ నున్నది. 

ఆంధ్ర భాష సంస్కృత సంప్రదాయబద్ధమైనను ద్రవిడసంప్రదాయబద్దమైనను 


జనవరి-మార్చి, 2021 | 


స్వవిషయం 


వ సంప్రదాయముల ననుసరించి వికసించినది. ప్రాకృత సంస్కృత ద్రవిడ భాషల 

సంపర్కము భాషాభ్యుదయమునకు. దోడ్చడినను భాషాశీలమును శిథిలము చేయ 
లేదు. ఆంధ్ర భాష స్వరాంతమై సరళవర్ణరంజితమైన మృదు మధుర స్వభావమును 
గావాడుకొనం గలిగినది. ఆంధ్రవాష్కయము ప్రాకృత సంస్కృత కర్నాటక 
వాజ్మయముల సంపర్మమును గలిగినను ప్రత్యేక రీతిని వికసించినది. మతాచారములు 
వైదిక జైన బౌద్ధశంకర వీరశైవ రామానుజాది మత సంపర్మమును గలిగియున్నను 
జానమారమునేవలంభించుచు వ్యక్తిత్వమును విశదము చేయుచున్నవి. కళలు 
దేశకాలపాత్రల స్థితిగతుల కనుగుణముగను వృద్ధిక్షయములను బొందినను ప్రత్యేక 
లక్షణములను “గలిగియున్నవి. జీవన ప్రవాహము నిమ్నోన్నత తలముల 
నధిగమించినను నిర్మలాకృతిని గలిగి ప్రవహించుచున్నది. 

ఆంధ్రవ్యక్తి పరిణామమును నిరూపించుటకవారమైన విషయావగాహనమును 
జేయుట కాంధ్రలోకము పూనుకోవలసియున్నది. విషయావగాహనమునకు సాధ 
నములైన ప్రాబీనమందిరములు బౌద్దస్తూ ూపములు తాముశిలా శాసనములు తాళపత్ర 
ats కళావిచిత్రములు వాజ్మయస్వరూపములు నిగూఢములై ప్రకాశము 
నపేక్షించుచున్నవి. ఆంధ్రవ్యక్తిద్యోతకములైన అమరావతి సాంచి మొదలగు 
స్తూపముల వైభవ మజ్జాతముగ నున్నది. శాసనపరిశోధనాలయమునందు 
వందలకొలంది తామశాసనములు త్రుప్పుపట్టి పోవుచున్నవి. ప్రాచ్యలిఖితపుస్తక 
భాండారమునందును తంజావూరు గ్రంథభాండారమునందును ప్రాంతప్రతులు 
శిథిలము లగుచున్నవి. అజంతాయందలి మనోహరమైన చిత్తరువులు ప్రకాశమును 
గోరుచున్నవి. రసవంతమైన వాజ్మయము ప్రకాశమును పరిశీలనమును గోరుచున్నది. 
దేశమునందు మూలమూలను దాంగియున్న శాసనములు గ్రంథములు కళలు 
వెలుతురును గోరుచున్నవి. ఈ విషయావగాహనముకు దోడుగను ఆంధ్ర 
ప్రపంచమునందు భావరంగమునందు గలిగిన మహాసంచలనము సాదర 
పరిశోధనమును ప్రకాశమును గోరుచున్నది. గంథకర్తలు చిత్రకారులు కళా ప్రవీణులు 
సరసములైన నవరచనలను జేయుచు నవజీవనోదయమును జేయుచున్నారు. ఈ 
మహోదయ సమయమునందు యథాశక్తిని భారతిని గొలుచుట కవకాశము 
లారాధకులకు గలవు. 

ఈ విషయావలోకమునకును సంస్మరణమునకును గారణ మాత్మసందర్శ 
నాభిలాష గాని స్వకీయ ప్రతిష్ట గాదు. విషయసాగరమథనమును ప్రాజ్ఞులు చేయుచు 
నాత్మసందర్శనమును జేయుచున్న విధమును విజ్ఞానకాంతులు విశదము 
చేయుచున్నవి. పరిశోధకమండలులు పత్రికలు సాహిత్య సంఘములు చిత్రకళా 
సంఘములు విద్యానిలయములు విషయసాగరమథనమును జేయుచు ఫల ప్రాప్తికి 
సాధనములను విశదము చేయుచున్నవి. ఈ స్వల్పారంభమును లబ్బావకాశములను 


| జనవరి-మార్చి, 2021 


స్వవిషయం 


విషయావగాహనమును జేయుట కేర్చడినదిగాని మహతృలమును సమకూర్చం 
బడునను నభిమానముతో నేర్పడలేదు. 

భారతియందు భాష వాజ్మయము శాస్త్రములు కళలు మొదలగు విషయములు 
సాదరభావముతో:జర్చించుట కవకాశములు గల్పింపబడును. వాజ్మయనిర్మాణమున 
కిపుడు జరుగుచున్న ప్రయత్నములు ప్రస్ఫుటము చేయబడును. శిల్పమునకు చిత్ర 
లేఖనమునకు శాసనములకు సంబంధించిన విషయములు చిత్రములతో బ్రచురింపం 
బడును. సామాన్యముగం బత్రికాప్రచురణమునందు. గల సాధకబాధకము లనను 
భవవేద్యములైనను ఓ క్రొత్త ప్రయత్నము సాహసకార్యముగం గనంబడును. మాసపత్రిక 
నొకదానిని బ్రచురింపవలయునని తలంచి కార్యసిద్ధికి బ్రయత్నములు జరిగినవి. 
విజ్ఞానసంపన్నులు కొమటాజు లక్ష్మణరావుగా రీ భారేమును బూనుట కంగీకరించిరి. 
ఆ మహానుభావునకు నూటేండ్లు నిండినవి. వారి సహాయము దుర్లభమైనది. రెండేండ్లు 
లక్ష్మణరావుగారి నిమిత్తమును 'గతించినవి. సంకల్పము రిక్రమనోరథముగ నిలిచినది. 
కొంతకాలము పెరిగిన సంకల్పమును చేసిన ప్రయత్నములను సఫలము చేయుటకు. 
గల యవకాశములను వినియోగించుట కీప్రయత్నము కారణము. ఫలము 
దైవాధీనమునందు గలదు. 

విపులమైన యాంధ్రావనియం దిట్టి ప్రయత్నముల కెన్నిటికైనను నవకాశములు 
గలవు. భారతిని పెంచి పోషి కీళవల న భారమాంధ్రలోకాధీనమైయున్నది. 
ముఖ్యముగ నీభారము విద్యావంతులమీందను గలదు. పత్రికకు జీవకళను 
విద్యావంతుల వ్యాసములు సమకూర్చునటులు బొమ్మలును పటములును నచ్చును 
సమకూర్చంజాలవు. విద్యాసంపన్నులు యథాశక్తిని సకలవిధములను భారతిని 
బోషించుటకుం బ్రార్ధితులు. వ్యాసములను పద్యములను పాటలను చిత్రపటములను 
బంపి ప్రచురణమునకుం దోడ్పడిన మహాజనులకు వందనశతంబులు. ఆంధ్ర 
మహాజనులు సదయహృదయులై భారతికి స్వాగంతంబు నొసంగి దీవించి నా 
ప్రయత్నమును సఫలము చేయుటకు సాయపడుదురు గాక! 


ప్రకాశిక సంపాదకుని వ్యాఖ్య 


“భారతి” తొలి సంచిక జనవరి 1924 సంవత్సరంలో, రుధిరోద్గారి నామ 
సంవత్సరం పుష్యమాసం లో విడుదలైనది. తొలి సంపాదకులు గన్నవరపు సుబ్బ 


రామయ్యగారు రాసిన సంపాదకీయాన్ని ప్రకాశిక పాఠకులను, రచయితలను ఉత్తేజ 
పరచడం కోసం ఇక్కడ పునర్హుద్రిస్తున్నాము. ప్రకాశిక, భారతిల మధ్య భావ, ఆశయ, 
రూప సారూప్యత ఉండడం చాలా ముదావహం. 


జనవరి-మార్చి, 2021 | 


భోగిమంటలు 


భోగిమంటలు 


(భారతి 1945సంచిక 1,01 22 నుండి) 


శర్వరీనీలకేశపాశమ్మునుండి 
జారిపడె కోటితారకాకోరకములు; 
ఉదయశైలకోటీరరత్నో జ్ఞ్వలముగ 


మెరసె తరుణభాస్కరశోణకిరణచయము. శ్రీ వింజమూరి 
శివరామారావు 


పాతాళమ్ముననుండి భువనసౌభాగ్యంబు దర్శింపగా 
నేతెంచున్‌ బలి నేడె, పండుగయు నేడే భోగి యం చూరకే 
మ్రైతల్‌వెట్టుచు తేనెలూరు మధుపమ్ముల్‌ రేగ నెత్తావితో 
వీతెంచెన్‌ పవనమ్ము; క్రొవ్విరులతో విప్పారె నారామముల్‌. 


అపుడు-బలిరాజు పాలించినపుడు -గడప 
గడప - నూత్నతోరణముగా, ఎడద నెడద 
నిత్యకల్యాణముగ నయ్యె; నేడు మరల 
వచ్చు బలిరాజు; బ్రదుకులే విచ్చునేమొ! 


అలరుచు గేహదేహళులయందు రసాలకిసాలతోరణ 
మ్ములు సవరింపుడీ! ఎడద పొంగగ ప్రాంగణసీమ రంగవ 
ల్లులు రచియింపుడీ! బ్రదుకులోవలె వీథులవెంట భోగిమం 
టలు వెలిగింపుడీ! పుడమినాలుగుమూల లలంకరింపుడీ! 


ప్రాతవై పాడుపడినవై రోతలైన = 
బ్రతుకులన్ని కాలగ, సుందర 
నములు వాసంతయువజేీవి¢ 


శుభ కామన నవ జీవన క్రాంతి 


శుభ 5ంమన నవ జీవన క్రంంతి 


మన కలలూ కోరికలూ నిరంతరాలు, నిరంతరాయాలు. 
అంధకారాన్ని పటాపంచలు చేసే భోగిమంటలు, దూరాల్ని 
దరిచేర్చే దారాల గాలిపటాలు, పోరు పటిమను పెంచి పోషించే 
నానావిధాల పందేలు... ఇవన్నీ మానవాళి ఆశల ఆశయాల 


జంధ్యాల 
ప్రతిరూపాలు. వీటన్నిటి సమాహారమే ఏడాదిలో తొలిదీ పెద్దదీ | శరత్‌బాబు 


అయిన సంక్రాంతి. ముచ్చటగా మూడు మాటల్లో నవ జీవన |99483 45013 


కాంతి. 'సం” అంటే ముందుకు. “క్రాంతి'కి అరం అడుగు. 
ఒక్కముక్కలో ముందడుగు. అందుకే ఇది అఖిలలోక వైజయంతి, స్వర్ణ ప్రభా స్రవంతి. 
సరదాలు, మురిపాలు, ఆటపాటలు పైకి కనిపించేవైతే అంతర్లీనంగా వెల్లివిరిసేవి 
సంస్కృతీ సంప్రదాయాలు. వీటిని తోటివారితో పంచుకుంటే కష్టం తగ్గి సుఖం 
రెట్టింపవుతుంది. అందునా వరుసగా నాలుగురోజులు సంకురాత్రీ పండుగ శోభ 
(భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ) తెలుగింటనే కాక అంతటా వెలుగులీనుతూనే 
ఉంటుంది.నేనూ,నా ఊరూ ,నా వాళ్ళనే ఆరని తడిని గుండెగుండెనా నింపుతుంటుంది. 
ఏ ప్రాంతంలో ఏ పేరుతో పిలిచినా ఇదంతా పర్వదినోత్సాహం, ప్రతి ఒక్కరి 
మహాహృదయోల్లాసం. కవిస్వరం పలికినట్లు “హామంత వీధి కదలివచ్చెను భాగ్యాల 
కడలి వోలె మకర సంక్రాంతి లక్ష్మి” 

మానవ గమనాల, గమ్యాల సూచిక లక్ష్మీకళ. భానుడి నవీన రాశీ ప్రవేశం - 
సంక్రమణం. దీనికితోడు ఉత్తరాయణ కాల ఆగమనం, ధనుర్మాస అ, సెతం 
భారతజాతి వైభవయాత్రా భాగాలు. బహువిధ అరిషాలను భస్మీపటలం పీ, 
సుఖశాంతి ప్రకాశికలను ఊరూరా వాడవాడలా ప్రసాదించే సంక్రాంతి లక్ష్మి మనందరి 
పాలవెల్లి, కల్పవల్లి. ఇదంతా సకల జనుల శ్రేయస్సునూ కోరి ఆవరించే ప్రకృతి 
ఆరాధనోత్సవం. పౌష్య లక్ష్మీపూజతో ఇల్లంతా భోగభాగ్యాలమయం కావాలన్న 
శుభకామనోత్సాహ నిలయం. అత్యాధునిక జీవనవేగం కొనితెచ్చిన కామ క్రోధ లోభ 
మద మోహ మాత్సర్యాలను సత్య శివశాంతి సుందరాదులు నిండిన ప్రేమతో క్షాళన 
చేయాలన్నదే ఈ పండుగ అర్థం - పరమార్థం. జాషువా కవి అభిలషించినట్లు “చలితో 
రేగిన రోగబీజముల దోషం బెల్ల నీ భోగిమం / టలతో దగ్గము చేసి జీవితపు తోటల్‌ 
శుద్ధి గావించి, రా/ గల సంవత్సరమెల్ల దేశమున సౌఖ్యశ్రీలు వర్షించి, ని / ర్మల 
ధీశక్తులొసంగుమమ్మ! శుభసంక్రాంతీ! దిగంతంబులన్‌”. మాలిన్యం మలగిపోవ, 
మాత్సర్యం కరగిపోవ, దౌర్భాగ్యం తొలగిపోవ, చీకట్లవి చెదిరిపోవ ప్రతి వ్యక్తీ తన 
శక్తికొద్దీ సాగించే యత్నాలే కదా ఈ వాడుక వేడుకలన్నీ! 


జనవరి-మార్చి, 2021 | 


శుభ కామన నవ జీవన క్రాంతి 


దివినంతా రవిదీప్తి నిండేలా భువినిండా మానవత పండేలా ఐక్యత సమగ్రతలిచ్చే 
సంబరం ఇది. విజ్ఞాన 'వివేక వికాసత్రయాన్ని రంగరించి జాతి మత కుల ప్రాంత వర్ణ 
వర్గాదులకు అతీతమైన స్ఫూర్తి దీప్తలనందించే జనజాతరా ఇదే. దీని విలక్షణత ఎంతే 
సర్వసం ౦పన్నమంటే ' “వినుము ధనములు రెండు తెరగులు / ఒకటి మట్టిన పుట్టినది. 
వేరొకటి హృత్‌ కమలంపు సౌరభంబు (గురజాడ కవీంద్రుడు)”. అవి సంస్కృతీ 
సంప్రదాయాలే. పంటధాన్యాలూ పల్లెటూళ్ళే సంకురాతిరికి అసలు సిసలైన శాశ్వత 
చిరునామాలు. వారూవీరన్న అంతరమేదీ లేకుండా అందరినీ ఒక్కుమ్మడిగా కలగలిపి 
లిపేవే ఈ అన్నివిధానాలూ. ఎంతటి మట్టివాసననైనా బిగబట్టి పటి చూపించే 
అనుభూతి మాధుర్యానికి పతాక, ప్రతీక సంక్రాంతే! నిర్వహణలో ఇంకెంత 
వైవిధ్యముందో ఉదాహరణ సహితంగా తెలుసుకుందాం. నెలపట్టడం, ముంగిళ్ళ లో 
ము. రేపడంగా దీన్ని తెలుగువారు భావిస్తారు. సంవత్సరమంతా ఇళ్లలో 
పేరుకుపోయిన వ్యర్థాలతో వేకువవేళ భోగిమంట. ఆ రోజునే పసివాళ్ళకు భోగిపళ్ళు, 
పిన్నలతో పాటు పెద్దీలనీ మురిపించి, మైమరపించేలా బొమ్మలకొలువులు, పసందైన 
విందుభోజనాలు, అటు తర్వాత పోటీలూ, పందేల కోలాహలం. నగరవీధులు 
బోసిపోయినా పల్లెసీమల్లో కిలకిలలూ కళకళలూ. బతుకు పచ్చదనాన్ని ఆశగా 
శ్వాసించడానికే పట్టణాల నుంచి గ్రామాలకు వరస ప్రయాణాలు. కాలప్రవాహంలో 
పరుగుల ఉరవడిలో మనుషుల నడిమధ్యన నిట్టనిలువునా లేస్తున్న అడ్డుగోడలను 
ఒక్కపెట్టున కుప్పకూల్చే మంత్రశక్తి ఈ తిరణాలకే ఉంది. 
విజయనగరం జిల్లా చీపురుపల్లి 
ప్రాంతంలోని ఇటకర్ల పల్లిలో సంక్రాంతిని 
కొన్ని కుటుంబాలు తొమ్మిదిరోజులు 
చేసుకుంటాయి. భోగికి ముందుగా వచ్చే 
రోజుల్లోనే సంబరాలు ఆరంభిస్తారు. ఎవరు 
ఎక్కడ ఉన్నా ఆ రోజుల్లో స్వస్థలానికి చేరి 
పెద్దలను గౌరవించుకుంటారు. అక్కడివారికి 
అది నవరాత్రి ఉత్సవ సంరంభం. 
చిత్తూరుజిల్లా బంగారుపాళ్యం సమీపంలోని 
ఓ ఊరిపేరు సంక్రాంతి పల్లె. అక్కడున్న 
వారిలో పలువురి ఇంటిపేరు "కోడి”! 
అందుకేనేమో కోళ్ళను పెంచి పందేలకు 
దిగుతుంటారు. పండుగ మూడురోజులూ 
ఇళ్లదగ్గరే ఆటపాటా. కృష్ణాజిల్లా గుడివాడ 
పరిసరాల్లో ఎడ్లతో బండలాగుడు పోటీలు 


| జనవరి-మార్చి, 2021 


శుభ కామన నవ జీవన క్రాంతి 


జరుపుతుంటారు. బలప్రదర్శనకే పెద్దపీట. కోనసీమలో కోడిపందేలకు తోడు ప్రభల 
వేడుకలకు తండోపతండాలుగా చేరుకుంటారు. రాజమహేంద్రవరం, తదితర 
ప్రాంతాల్లో భోగిదండల విక్రయాలెక్కువ. పిడకల్ని అట్టల్లో ఉంచి అమ్మకానికి పెట్టడం 
కాలపరిణామం. చేత చిరుతలు వాయిస్తూ దైవ స సంకీర్తన చేస్తూ ఇంటింటికీ తిరిగే 
హరిదాసులు ఇప్పటికీ మరికొన్ని చోట్ల కనిపిస్తూనే ఉంటారు. గుంటూరుజిల్లాలోని 
కొన్ని పల్లెటూళ్ళలో పొట్టెళ్ళ పందేలతో ఒకటే. సందడి. ఈడుపుగల్లు, గొడవర్రు 
గ్రామాల్లో పోటీలకు హైదరాబాద్‌తో పాటు ఇతరత్రా తొమ్మిది రాష్ట్రాలనుంచి పొట్టేళ్ళు 
రావడం మునుపటి ముచ్చట. రెండేళ్ళనాటి పందేల్లో కర్ణాటక పోటీదారు 
ప్రథమస్తానంలో నిలిచింది (మరో ముఖ్యాంశం : మకర సంక్రాంతి తరుణంలో ఎడ్లను 
మంటల్లోకి దూకించి పరుగులు తీయించే క్రీడోత్సాహం నేటికీ కర్ణాటకలో 
కనిపిస్తుంది). నెల్లూరుజిల్లాలో రంగవల్లుల కళానైపుణ్యం తొణికిసలాడుతుంటుంది. 
తూర్పు గోదావరిజిల్లా విలసవిల్లి పరిసరప్రాంతంలో రెండేళ్ళకిందట 750 అడుగులు 
పైగా భారీ భోగి దండ (గోమయం, ముద్ద కర్పూరం, సాంబ్రాణి సమ్మిళితం ) ఊరేగింపు 
జరిపారు. సంప్రదాయ రీతిలో పదవల 'హోటీల నిర్వహణకు విజయవాడ పరిసరాల్లోని 
నాగాయలంక వేదికగా ఉంటోంది. ఇదీ పర్వదిన ప్రాభవ వైభవమే. 

గంగిరెద్దుల విన్యాసాలే కాక - హరిదాస, జంగమదేవర, బుడబుక్కల 
కళా ప్రావీణ్యానికి కాణాచి హైదరాబాద్‌ లోని శిల్పారామం. సత్సంప్రదాయ జానపద 
కళా రూపాలతో పాటు విభిన్న నృత్యరూపకాలతో ప్రాంగణమంతా 
తళుకులీనుతూంటుంది. చేనేత హస్త 
కళాప్రదర్శనలు అదనపు ఆకర్షణలు. 
అంబరాన్నంటే సంబరంగా పతంగులతో 
పెరేడ్‌ మైదానం అలరిస్తుంటుంది. అందులో 
ఇదివరకు చైనా, ఫ్రాన్స్‌, వియత్నాం, 
దక్షిణాఫ్రికా, శ్రీలంక సహా అనేక దేశాల 
బెత్సాహికులు పాల్గొన్నారు. నోరూరించి 
మదిని దోచి మురిపీంచే తీపి మిఠాయి 
ఉత్సవంలో పాతిక రాష్ట్రాల నుంచి 
ప్రతినిధులు భాగస్వామ్యమయ్యారు. కేరళ 
చపాతీ, అసోం రొట్టె, గుజరాతీ లడ్డూ, ఒడిశా 
ద్రావణం, తమిళనాడు హల్వా, “పంజాబీ 
పిందిముద్ద మిశ్రమం... ఓహ్‌ అంతటా 
తీపిదనమే! రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 
కొన్నిచోట్ల ప్లాస్టిక్‌ గాలిపటాలు, రసాయనిక 


జనవరి-మార్చి, 2021 | 


శుభ కామన నవ జీవన క్రాంతి 


ముగ్గులు కానవస్తున్నా - పర్యావరణ ప్రేమికులకు, సర్వప్రాణి హితాభిలాషులకు 
కొదవే లేదు. మన దేశంలోని అనేకానేక ప్రాంతాల్లో పలురకాల పేర్లతో విభిన్న 
తీరుతెన్నులతో సంక్రాంతి ఉన్నా - ఆ క్రాంతిలో అంతర్లీనంగా నిండిందొక్కటే... 
ఆశావహ ఆరోగ్యకర మార్చు కోసం సాధన. ప్రకృతి కాంతకు, సమాజ మాతకు 
సన్నిహిత సర్వం సంక్రాంతి పర్వం. 

పుష్యమాసంలో అరుదెంచే సంక్రాంతి శోభ భాగ్యమయం, సౌభాగ్యప్రదం. 
పుష్యమంటే పోషణ శక్తి కలిగి ఉండటం. పరమాత్మ 
సంబంధిత అనుభవమే ఆత్మకు భోగం కాబట్టి ఆ 
రోజు భోగి. వత్సర ఆరంభంలో బుషులు నిర్వహించే 
యజ్ఞం భోగభాగ్యదాయకం. అదే యాగంలోని 
“హోమాగ్ని ప్రతిరూపమే భోగిమంటి అంటుంది 
శాస్త్రం. ఆ మంటను ఉత్తరాదిన “లోడి'గా పిలుస్తారు. 
తెలుగునాట కొన్ని ప్రదేశాల్లో భోగినాడు గొబ్బి 
గౌరివ్రతం ఆచరించినట్లే, కర్ణాటకలో 'హళ్ళిరె పేరిట 
పిల్లవాళ్ళకు భోగిపళ్ళు పోస్తారు. భోగిమంటలనేవి 
మహారాష్ట్రలో అంతగా లేకున్నా, సౌభాగ్యవతు 
లయ్యేలా వనితలు నిర్వర్తించే పూజాదికాలు అత్యంత 
ప్రత్యేకాలు. సజ్జలు విరివిగా పండేచోట్ల ఆ రొట్టెలకు 
నువ్వులద్ది స్వీకరించడమూ పండుగ ఆచారమే. 'సలిని 
తొలగించి వేడిమిని కలిగించేలా కొన్ని ఉత్తరాది 
రాష్ట్రాల్లో దుప్పట్ల, గొంగళ్ళ దానాలూ చేస్తుంటారు. 
ఇది కూడా సంక్రాంతి సంప్రదాయమే. హరియాణా, 
పంజాబ్‌ ప్రాంతీయులు చేసుకునే సంబరం తీరు దాని 
పేరు (లోహీ) లోనే ప్ర పస్ఫుటమవుతుంటుంది. లోహ్‌కి 
అర్థాలు కాంతి, వెచ్చదనం. ఇనుము అనే భావమూ ఉంది. పండుగపూట ఇనుప 
మూకుళ్ళ లోనే కదా పిండివంటలు చేస్తుంటారు! మన సంక్రాంతి వారికి మాగీ. 
ముందురోజు వచ్చేదే లోహ్రీ. ఇక భోగిమంటల మాటకొస్తే - మనవాళ్ళు 
తెల్లవారుజామున, వాళ్ళు సాయంత్రాల్లో వేస్తుంటారు. మనలాగే వారి పాటల వెనకా 
సూర్యుడు, అగ్నిదేవుడు ఉంటారు కనుక వాటినే ఆలాపిసూ గీతనృత్యాలు 
కొనసాగిస్తారు. వచ్చిన కొత్తపంటతో ప్రత్యేక వంటకాలు చేసుకుంటారు. పవన యజ్ఞం 
పేరిట మైదానంలో కట్టెలతో మంటలు వేసి చెరకు గడలు, మొక్కజొన్న కండెల్ని అగ్నికి 
అర్పిస్తారు. ప్రసాదంగా నువ్వులను పంచిపెడుతూ, రంగులు చల్లుకుంటూ 
ఆనందోత్సాహాలతో పరవశిస్తారు. తమిళనాట సంక్రాంతిపూట అరటిపిలకలూ 


| జనవరి-మార్చి, 2021 


శుభ కామన నవ జీవన క్రాంతి 


చెబికుముక్కల్ని పూజించి పొంగలి వండుతారు. రాత్రి అన్నం వండాక పాలుపోసి 
తోడుపెట్టి, మరునాడు కనుమ పండుగకు పొద్దున్నే ఇళ్ళముందు ఆకులు పరిచి 
మూడేసి ముద్దలు ఉంచుతారు. వాటిని కాకులు ముట్టుకున్న తదుపరి ప్రక్రియగా 
చిత్రాన్నం, పెరుగన్నం తయారుచేసుకుంటారు. 

కర్ణాటకలో పంచదార, బెల్లం, వేరుశెనగ కలిపి వనితలకు పంచడం పరిపాటి. 
ఆడపిల్లలకు నువ్వులతో పాటు బెల్లం కలిపి పంచి పెట్టడం మహారాష్ట్రీయుల అలవాటు. 
మలయాళీయులకు సైతం సంక్రాంతి ఒక వ్యవసాయ పర్వదినం (పంటలకు 
సంబంధించి స సజ్జలూ, నువ్వుల రొట్టెలు, పప్పూ, బియ్యం కలగలుపు పులగాల తయారీ 
తెలుగునాట కొన్ని చోట్ల కనిపిస్తుంటుంది) ముగ్గులతో ఇంటా బయటా అలంకరణ 
కేరళలోనే కాక రాజస్తాన్‌, బెంగాల్‌ ప్రాంతాల్లోనూ పండుగ ప్రసిద్ధి. రంగుల 
రంగవల్లికలు శుభప్రద సూచికలు - కళా నైపుణ్య ప్రదర్శకాలు. సం లోపల సుద్ద, 
సున్నాలతో చిత్రీకరణలు. వెలుపల పిండితో రూపచిత్రణలు సంక్రాంతి ప్రత్యేకతలు. 
వృత్తాలతో పాటే పలు కోణాల ముగ్గులకు ప పసుపు కుంకుమలనూ వాడటం ఆయా 
ప్రాంతాల విలక్షణత. చుక్కలు (బిందువులు) పెట్టినా గీతలు (రేఖలు) వేసినా ఆ 
ముగ్గుల సొగసు సోయగాల చూడతరమా? ఇక సంబర వీరోచిత సంప్రదాయాల 
గురించి వివరించాలంటే - తమిళనాడు సహా మరికొన్ని ప్రదేశాల్లో జల్లికట్టు (ఎడ్లతో 
పోరు) ఉండనే ఉంది. మదురై జిల్లా అలంగానల్లూరు పోటీలైతే జగద్విఖ్యాతి. 

దానాలకే కాదు, సూర్యారాధనకీ - - ప్రఖ్యాతం। సంక్రాంతి స మహోత్సవం. ఈ విశిష్టత 
ఒడిశాలో కనువిందు చేస్తుంటుంది. ఇరుగు పొరుగు వివాహితలను సాదరంగా పిలీచి 
వసాల ప్రదానం చేయడమన్నది గోవా ప్రాంతంలోనూ అగుపిస్తుంటుంది. దేశంలోని 
ఎన్నో ప్రదేశాల్లో పర్వదిన దేవతార్చనలు, జపతప నిర్వహణలు నాటికీ నేటికీ తరతరాల 
విధి విధానాలే మరి. నలుగుతో చేసే పుణ్యస్నానాలు వెన్నులోని కుండలినీ శక్తిని 
ప్రదీప్తం చేస్తాయి. ఎరుపు పూలు, నీళ్ళు కలిపి ప్రభాకరుడి ఎదురుగా నిలబడి 
సమర్పించే అర్హ్యం ఆరోగ్యభాగ్య ప్రదాయకం. చలిమిడి, పానక నివేదనలూ ఆయుర్‌ 
వృద్ధి సాధకాలు. తాను తిని తోటివారికి ఇంతో అంతో పెట్టే ఏ వ్యక్తికీ భుక్తికి లోటు 
ఉండదంటుందీ పండుగ. సంక్రమణ వేళ గోపూజ దృశ్యాలూ వివిధ ప్రాంతాల్లో 
రివాజు. ఎడ్లను కూడా ఆదరించడం కనుమ సంబర సారాంశం. అదేరోజున 
గొబ్బెమ్మలు (గోమయ పిండాలు) చుట్టూ తిరుగుతూ దైవగానం చేసేవారిని సంక్రాంతి 
లక్ష్మి అనుగ్రహిస్తుందని పెద్దల మాట. విద్య ఉద్యోగ వ్యాపారాల కోసం ఇతర దేశాలకు 
వెళ్ళీ ఉంటున్న ప్రవాస భారతీయులకు మరీ ముఖ్యంగా సంక్రాంతి అంటే మక్కువ 
ఎక్కువ. అందుకే ఈ పండుగ సందడి ఏనాడో ఖండాంతరాలు దాటి అణువణువునా 
కళాకాంతులు నింపుతోంది. నిజానికిది సర్వకళల సకల శాస్త్రాల మేళవింపు. ఆ 
కారణంగానే అమెరికా, ఆస్ట్రేలియా సహా ఐరోపా దేశాల్లోని తెలుగు సంఘాలు - 


జనవరి-మార్చి, 2021 | 


శుభ కామన నవ జీవన క్రాంతి 


సంస్థలు ఏటా వీటిని అనురక్తితో నిర్వర్తిస్తున్నాయి. పలు రాష్ట్రాల నుంచి విదేశాలకు 
చేరినేవారెందరో అక్కడ సంక్రాంతి నిర్వహణకు ముందువరుసలో ఉంటున్నారు. 
భారతీయ సంస్కృ తీ సుమ సౌరభాలు నలుదిశలా గుబాళించేలా చేస్తున్నారు. 
వీధులన్నింటినీ విద్యేద్దీపాలతో ధగధగలాడించడం, సాంస్కృతిక వేడుకల ఏర్పాటుతో 
భారతీయతను గౌరవించుకోవడం.... వారిని చూసే ఎవరైనా నేర్చుకోవాలి. వాడుకగా 
ఉమ్మడి పండుగగా చేసుకోవడంలో సింగపూర్‌లోని “లిటిల్‌ ఇండియా” ప్రాంతం 
పేరుపొందింది. అక్కడ ఇళ్ళముందూ కార్యాలయ భవనాల ఎదుటా రంగుల 
ముగ్గులను తీర్చిదిద్దుతారు. పర్వదిన వస్తు సామగ్రితో పాటు చీరలు, గాజులను 
కాంప్‌బెల్‌ రోడ్డు ప్రొంతంలో ప్రదర్శనగా ఉంచి విక్రయిస్తుంటారు. మట్టికలశాల్లో 
పొంగలి వండటం వంటి ఆచారాలను తు.చ. తప్పక పాటిస్తారు. 

ఇంతకుముందే మనం అనుకున్నట్లు - దేశమైనా విదేశమే అయినా సంక్రాంతి 
అంటే భారతీయ ఆత్మ. ఉత్తరప్రదేశ్‌లో 'కిచెరి. అనే పేరున్నా, గుజరాత్‌లో 
“ఉత్తరాయణ్‌”గా పిలుచుకున్నా, అసోంలో “భొగాలి బిహు” అని నామకరణం 
చేసుకున్నా, కర్ణాటకలో తినుబండారాలను కంచాల్లో ఉంచి ఒకరికొకరు 
ఇచ్చిపుచ్చుకుంటూ 'ఎల్లు బిరోదు” అనుకున్నా ఈ అన్నీ సంబరాల్లోని భాగాలే. పువ్వుల 
తావిలో, పసిబుగ్గల నిగ్గుల్లో, చంటిపాపల చిరునవ్వు మోముల్లో, రసరాగిణి 
పిల్లన గ్రోవిలో కనిపీంచి విసీపించే అందాలూ ఆనందాలన్నీ సంక్రాంతిని తలుచుకున్నా 
అనుభవమవుతాయి. పైడిపంటల భూమాతను, పాడిపంటల గోమాతను సంభావించి 
ఆరాధించుకునే ఈ పర్వదినం బొండుమల్లెలు గుప్పెడు... చప్పున మన గుండెమీదుగా 
జారినంత సదానుభూతిమయం, అంతకుమించి మహా అనుభవైక వేద్యం. ఎప్పటికీ 
ఇది బహు పెద్ద పండుగే! 


| జనవరి-మార్చి, 2021 


కన్యాశుల్కంలో గిరీశం 


కన్యాశుల్కంలో గిరీశం 


సంస్కృతభాషలో గొప్ప నాటకరచయితలుగా పేరొం 
దిన భాసుడు, భవభూతి, కాళిదాసు నాటకాల్ని క్షుణ్ణంగా గ ఖః 
అధ్యయనం చేసిన కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ wel 
గారు గురజాడ కన్యాశుల్కం నాటకాన్ని సంస్మృతరచయితల | : 
నాటకాలతో సరిపోలుస్తూ గురజాడ వారి కన్యాశుల్కం 
నాటకమే కాదుపొమ్మన్నారు. అయినాసరే ఈనాటికీ జీ 
కన్యాశుల్కం పాఠకులు చదువుతూనే వున్నారు. అడపా ఆర్‌.ఎస్‌. 
దడపా దానిగురించి కొత్తకోణాల్లో విశ్లేషిస్తున్నారు. తెలుగు | _ వెంకటేశ్వరన్‌ 
కథాసాహిత్యంలో కాళీపట్నం రామారావుగారు రాసిన 
“యజ్ఞం” కథ గురించి జరిగిన చర్చ ఏ యితర కథ గురించి 
జరగలేదు అలాగే కన్యాశుల్కం నాటకం గురించి జరిగినంత విశ్లేషణ, పరిశోధన 
యింతవరకు ఏ నాటకం గురించి జరుగలేదు. బహుశా జరగదేమో కూడా. 

మహాకవి శ్రీశ్రీ కన్యాశుల్కం నాటకం గురించి మాట్లాడుతూ ఆ నాటకంలో 
జీవితానికి సంబంధించిన ఏ సందర్శ్భానికైనా సరిపోయిన వాక్యాలు వున్నాయని 
అన్నారు. 

కన్యాశుల్కం నాటకం గొప్పతనానికి గల కారణాలు ఎన్నో వున్నాయి. ముఖ్యంగా 
చెప్పుకోవాల్సిన పాత్రగిరీశమే. ప్రముఖ సాహితీవిమర్శకుడు ఆర్‌.ఎస్‌.సుదర్శనంగారు 
ఈ పాత్రని విశ్లేషిస్తూ “గిరీశం పాత్రలో హాస్యరసానుభూతి పొందాలంటే నీతి అనే 
కొలబద్దను తాత్మాలికంగానైనా అవతలపెట్టాలి. అప్పుడే గిరీశం మాటలూ, 
సమయస్ఫూర్తీ, అతను పొందే విజయాలూ మనకు ఆహ్లాదకరంగా వుంటాయి” 
అన్నారు. 

ప్రొఫెసర్‌ బ్రాడైే మూడు షేక్స్చియర్‌ నాటకాల్లో కనిపించే ఫాల్డ్స్‌ ఆఫ్‌ పాత్రకు చేసిన 
విశ్లేషణ గిరీశం పాత్రకూ అన్వయించుకోవచ్చు అన్నారు. బహుశా అసంపూర్తిగా 
వుండిపోయిన గురజాడ నాటకం కొండుభట్టీయంలో కూడా గిరీశంపాత్ర కనిపించడం 
వలనేమోకానీ ఈ పోలిక సరికాదు. 

గురజాడ కన్యాశుల్కం నాటకాన్ని రాయకముందే బాల్యవివాహాల, విధవా 
వివాహల గణాంకవివరాలు పరిశీలించిన దాఖలా వుంది. ఆ వివాహాల్లో తలెత్తే 
సమస్యల గురించి అవగాహన వుంది. రాచమల్లు రామచంద్రారెడ్డిగారు కన్యాశుల్కం 
నాటకం గురించి రాస్తూ పైసమస్యలపై గురజాడకు వున్నంత అవగాహన ఆనాటి 


| జనవరి-మార్చి, 2021 


కన్యాశుల్కంలో గిరీశం 


“| wrote it to advance the cause 
of social reform and to combat a 
popular prejudice that the Telugu 
language was unsuited to the stage” 


-Gurajada 


be 


సంఘసంస్కర్తలకి కూడా లేదేమో అన్నారు. అంతేకాదు వీరేశలింగం వంటివారు 
చేపట్టిన వితంతు వివాహఉద్యమం మంచిదైనా ఆచరణలో ఊహించినంత 
సత్ఫలితాలు యివ్వకపోవడం వలన గురజాడకు అసంతృప్తి ఏర్పడివుంటుందని 
అభిప్రాయపడ్డారు. ఆ ఉద్యమంలో గిరీశంలాంటి వ్యక్తులను గమనించాకే ఆ పాత్ర 
సృష్టి గురజాడ ొచేసివుంటారు. కన్యాశుల్కం తొలికూర్చు మలికూర్పుల మధ్య పన్నెండు 
సంవత్సరాల వ్యవధి వుంది. తొలికూర్చు ముందుమాటలో... 

“I wrote it to advance the cause of social reform and to com- 
bat a popular prejudice that the Telugu language was unsuited 
to the stage” అని తన ఉద్దేశం స్పష్టంగా గురజాడవారు తెలిపారు. 


తొలికూర్చులో గిరీశం పాత్ర: 

విజయనగరంలో ట్యూషన్లు చెబుతూ సంపాదనతో పూటకూళ్ళమ్మ భోజనం, 
వేశ్య మహాలక్ష్మి ని వుంచుకోవడం, దానితో ఫొటోలు దిగాక ఫొటో గ్రాఫరుకు డబ్బులు 
చెల్లించలేక యుడు వెంకటేశంతో కృష్ణరాయపురం అగ్రహారం చేరుకుంటాడు. 
ఆంగ్లభాషా ప్రవీణుడనని అగ్నిహోత్రావధానులను భ్రమింపజేసి, కోర్టువ్యవహారాలు 
తెలుసని నమ్మించడం, విధవావివాహం శాస్త్రసమ్మతమని బుచ్చమ్మని నమ్మించటం, 
కోర్టువ్యవహారం పంట రక్‌ విశాఖలో సౌజన్యారావుని కలుసుకోవటం, అక్కడే 
లుబ్బావధానుల్ని కలిసి ఆస్తి దక్కించుకోవాలని విఫలం కావడం, అబద్దాలాడి 
సౌజన్యారావు అభిమానం కోల్పోవడం, బుచ్చమ్మతో పెళ్ళి తప్పిపోవడం, గీరీశం 
కంటబడితే తలలు పగులాయని తనని చదువుకోమని సౌజన్యారావు 
రాజమహేంద్రవరం పంపడం, దానితో “డామిట్‌” వ్యవహారం అడ్డంతిరిగిందని 
గిరీశం నిష్మమించడంతో పాత్ర ముగుస్తుంది. 


మలికూర్పులో గిరీశం :. 


మలికూర్చులో గిరీశం ఆంగ్లవిద్యావిధానంలో చదువుకున్నా డిగ్రీ లేనివాడు. కానీ 
వచ్చిన ఆంగ్లంతోనే తనతో మాట్లాడమే ఓ “ఎడ్యుకేషన్‌” అని అందరినీ బోల్తా 


జనవరి-మార్చి, 2021 | 


కన్యాశుల్కంలో గిరీశం 


కొట్టించగల చతురుడు. శిష్యుడు వెంకటేశం అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని 
అప్పుల బారినించి తప్పించుకో వడానికేకాక “కం ట్రీలైఫ్‌” హాయిగా అనుభవించవచ్చని 
ఎత్తుగడ వేస్తాడు. గిరీశానికి వచ్చిన ఆంగ్గభాషముక్కలకే భ్రమపడి తనకు అల్లుడైతే 
బాగుండేది అని అగ్నిహోత్రావధానులను అనుకునేలా ప్రవర్తిస్తాడు. ఓ పక్క కన్యా 
శుల్కం, బాల్యవివాహాలని అగ్నిహో త్రావధాన్లముందు సమర్థిస్తూ మరోపక్క బుచ్చమ్మ 
అందానికి మోహితుడై ఆస్తినీ ఆశిస్తూ విధవలు పునః వివోహం శాస స్తసమ్మతమేనని 
నమ్మిస్తాడు. 

పాశ్చాత్యరచయితల పేర్లూ, వేదాలూ తెలిసినట్లుగా మాటలమధ్యలో చెబుతాడు. 
ఇతరులను బోలా కొటించదానికి ఆంగ్లపదాలు తరచుగా వాడతాడు. ఆనాడు 
జరుగుతున్న సంస్కరణోద్యమాల గురించి, జాతీయఉద్యమాల గురించి చెబుతాడు. 
వాస్తవానికి వాటిపైన తనకు ఏ విధమైన విశ్వాసం లేదు. 

గురజాడగారు ఒక బెంగాలీ మిత్రునికి రాసిన అసంపూర్తి వుత్తరంలో గిరీశంలాంటి 
వ్యక్తుల గురించి రాస్తూ యిలా అంటారు. “కొందరు పాశ్చాత్యభావాలు మూలతత్వాన్ని 
సరిగ్గా అర్ధంచేసుకోవడం లేదు. వస్తువుల బాహ్యస్వరూప మిడిమిడిజ్ఞానంతో తాము 
విద్యాసంపన్నులమనుకుంటున్నారు. సంస్కృతిపరులమని అనుకుంటున్న భారతీయు 
లలో చాలామంది ఇంతేనని నా నమ్మకం.” అయితే గిరీశం వ్యక్తిగతంగా ఎటువంటి 
మూఢనమ్మకాలు లేనివాడు. బాల్యవివాహాలు, కన్యాశుల్కం దురాచారాలని 
సమయానుగుణంగా వాటిని సమర్థించడమో ఖండించడమో తెలిసిన నేర్పరి. ఆ 
నేర్చుతోనే అగ్నిహోత్రావధానుల్నీ బుచ్చమ్మనూ బుట్టలోవేసుకోగలుగుతాడు. అలా 
అని మూఢవిశ్వాసాలకు గిరీశం ప్రతీకా కాడు. ఓటమిని ఎదుర్కొనలేడు. అందువలనే 
పూటకూళ్ళమ్మకు డబ్బులు యివ్వలేక విజయనగరం నించి శిష్యుడు వెంకటేశంతో 
ఉడాయిస్తాడు. ఫోటోగ్రాఫర్‌ పంతులుకి డబ్బులివ్వలేక చెవుడు నటిస్తాడు. 
మధురవాణిని పోషించలేక వదిలించుకుంటాడు. బుచ్చమ్మ కూడా తన మాటలకు 
పూర్తిగా పడి పోలేదని గ్రహించి నూతిలో పడిన వెంకమ్మని కాపాడి బుచ్చమ్మ 
హృదయంలో స్థానం సంపాదించుకుంటాడు. మిడిమిడి ఆంగ్లభాషాభేషజంతో 
అగ్నిహోత్రావధానుల్ని పడేస్తాడు. 

గిరీశం పూర్తిగా చెడ్డవాడూ కాదు. ప్రతీ మనిషీ నూరుశాతం మంచివాడూ కాలేడు 
నూరు శాతం చెడ్డవాడూ కాలేడు. ఎంతో కొంత రెండు గుణాలూ ప్రతీమనిషిలో 
కలగలిసే వుంటాయని గురజాడవారు భావించారు కనుకనే సుబ్బిని లుబ్బావధానుల 
కిచ్చి వివాహం చేయబోతున్నారని తెలియగానే రెండుఠావుల ఆకాశరామన్నవుత్తరం 
గిరీశం రాశాడని చిత్రించారు. అయితే ఆ కాస్త చూపిన మంచితనాన్నీ తనకు 
ఉపయోగపడేలా మలుచుకుంటాడు. అప్పటికీ బుచ్చమ్మ తనతో రావడానికి పూర్తిగా 
సమ్మతించకపోయేసరికి, తనతో లేచిపోతే చెల్లెలి పెళ్ళి ఆగిపోవటం ఖాయమని ఠస్సా 


| జనవరి-మార్చి, 2021 


కన్యాశుల్కంలో గిరీశం 


విసురుతాడు. అప్పుడుగానీ బుచ్చమ్మ తనతో లేచిపోవడానికి సరే అనదు. 

సౌజన్యారావు ముందు అబద్దాలు చెప్పి కట్టిన పేకమేడలు అక్కడ మధురవాణి 
ఎదురైతే కుప్పకూలుతాయని గిరీశం ఊహించడు. ఎందుకంటే అబద్దాలాడి ప పబ్బం 
గడపడం తన నైజం. తను పూర్తిగా పట్టుబడీ అందరిముందు తనేంటో యిక దాచడం 
కుదరదు అన్న గ్రహింపు వచ్చాకే “డామిట్‌ కథ అడ్డం తిరిగింది” అనుకుంటాడు. 
అయితే మలికూర్చులో సౌజన్యారావు గిరీశంతో నువ్వు బుద్ధిగా డిగ్రీ పూర్తి చేస్తే 
బుచ్చమ్మతో పెళ్ళి జరిగేలా చూస్తానని చదువుకోడానికి పంపీసాడు. ఇది గిరీశం 
ప్రవృత్తికి విరుద్ధమైనా గురజాడ గిరీశంలాంటి వ్యక్తి మారే అవకాశమూ వుందనే అలా 
ఆ పాత్ర ముగించారనిపిస్తుంది. 


మలికూర్పులో గిరీశం పాత్ర విశిష్టతలు: 


1) గిరీశం కన్యాశుల్కం నాటకంలో అన్నిపాత్రలతో ఒకసారైనా ఎదురెదురుగా 
రావడం జరుగుతుంది. 

2) నాటకంలో వున్న అన్ని పాత్రల గుణగణాలూ గిరీశంలో కనిపిస్తాయి. 

3) పాశ్చాత్యనాగరికతా ప్రభావానికి గురైనా అవసరమైతే అభివృద్ధినిరోధక 
భావనలను సమర్థించడానికి వెనుకాడని ద్వంద్వప్రవృత్తి మరింత స్పష్టంగా 
కనిపిస్తుంది. 

4) తొలికూర్చుకీ మలికూర్చుకీ గిరీశం వాగ్గాటీ, కవిత్వచాతుర్యం కూడా వటు 
డింతింతై అన్నంతగా పెరిగింది. 
అయితే మధురవాణిపాత్ర కూడా మలికూర్చులో అంతగానూ పెరిగింది అందుకే 

కేవీ. రమణారెడ్డిగారు గురజాడ రచనలపై రాసిన “మహోదయం” లో ఈ రెండు 

పాత్రల గురించీ “మరలో నుంచి బయల్పడ్డ వస్తువులాగా ఒక్కపెట్టున అప్పారావు 

“'మనఃకార్మికశాల” నుంచి తయారై రాలేదు” అంటారు. 
అబద్దాలు చెబుతూ, లేని జ్ఞానం వున్నట్టు నటిస్తూ, అందరినీ మోసగిస్తూ జీవనం 

సాగించే గీరీశం పాత్ర పాఠకులను యింత సమ్మోహపరచడానికిగల ముఖ్యకారణాలు 

రెండు. మొదటిది గిరీశం మోసగాడేకానీ హానితలపెట్టేవాడు కాకపోవడం. ఇది 
సాధారణంగా మధ్యతరగతి ప్రజల్లోవుండే మనస్తత్వం. రెండవది గిరీశం హాస స్యప్రవృత్తి. 
అందువలనే పాత్రల గుణగణాలు ప్రవర్తన దృష్ట్యా కాకపోయినా 
మహాభారతమంటే కర్ణుడి పాత్ర గుర్తొచ్చినట్లు ree గుర్తుకొచ్చేది 
గిరీశమే. అందుకే శ్రీశ్రీ" శూద్రకుని “మృచ్చకటికం” తర్వాత అంత గొప్ప నాటకం 
తెలుగుసాహిత్యంలో వచ్చిన “కన్యాశుల్కం” అంటారు. 
xxx 


జనవరి-మార్చి, 2021 | 


ఆలోచనల దారిలో.. 


ఆలోచనల దారిలో.. 


గురజాడ వెలుగు జాడలు 


“కన్నుల కాంతులు కలువల చేరెను 

మేలిమి జేరెను మేని పసల్‌ 

హంసల జేరెను నడకల బెడగులు 

దుర్గను జేరెను పూర్ణమ్మ 

పుత్తడి బొమ్మా పూర్ణమ్మా” 

---మహాకవి గురజాడ శీనివాస రాజు 

రెండు విలక్షణమైన ఆలోచనలలోని మంచిని ఒక చోట క పెన్మెత్స 
చూసినప్పుడు, అది...మన హృదయాంతరాల వెనుక Ph: 9550981 531 
అంతఃచేతనలోని లాలిత్యాన్ని తాకి, సున్నితమైన ఆత్మ 
జెన్నత్యాన్ని జాగృతం చెసి రహస్యంగా దాగిన వేదనలను క్షాళన చేసి అపురూపమైన 
మానవీయ పరిమళం వైపుకు మనల్ని నడిపించే... ఆ అక్షర సుగంధాన్ని మనమందరం 
గుర్తించగలమా?! 

ఏది వైయక్తికం, ఏది సామూహికం? వైయక్తికంలోని విషాదం లేదా చైతన్యం 
విరాట్‌ రూపంతో తన బాహువులను విస్తృత పరచినప్పుడు లోకం కదులుతుంది. 
ఒక్కోసారి భూగోళపు సరిహద్దులు కూడా చెరిపివేయబడి, మనోనేత్రం విశ్వాంత 
రాళంలోని రహస్యాలను వెతికే దీక్కువైపుకు వికాసం చెందుతుంది. మహాకవి గురజాడ 
ఒక సాహితీకారుడిగా, సంఘసంస్కర్తగా, అభ్యుదయ కవిగా సరిగ్గా అదే పని చేశాడు. 

1862 లో కౌసల్యమ్మ మళ్లీ రాముడికి జన్మనిచ్చింది. రాయవరం గ్రామం, విశాఖ 
సముద్రం, కళింగ రాజ్యం, గజపతి రాజులు, తెలుగు నాటకం... .అన్నీయుగ పురుషుడి 
కోసం ఎదురు చూశాయి. 

మధురవాణి కళ్ళల్లో తడి. తన హృదయ బెన్నత్యం లోకానికి తెలుస్తోంది అనే 
సంతోషంతో. గిరీశం ఎలాగూ కంగారు పడతాడు మనకు తెలుసు. 1015 the wom- 
en that seduce all mankind అని ఇకపై అంత తేలిగ్గా అనలేడుగా! రామప్ప 
పంతులు, పూటకూళ్లమ్మ, లుబ్బావధానులు.. .కళ్లు తిప్పి అట శాలు, 

లోకం అంతా సౌజన్యరావులతో నిండే ఒక రోజు వస్తుంది అని లోకం అంతా 
ఎదురు చూసిన పుట్టుక అది. 


| జనవరి-మార్చి, 2021 


ఆలోచనల దారిలో.. 


యువతరం ఆలోచనల దారిలో గురజాడ వెలుగు జాడలు ఎన్ని ఉన్నాయని 
చూస్తే...., చాలా మంది పేరు తెలుసు అన్నారు. ఇంకొందరు... “దేశమంటే మట్టి 
కాదు” అన్నాడు కదా, తలపాగా, మీసం ఆయనే కదా! అన్నారు... 

నేటి యువతరం ఎక్కువగా వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదువుతోంది! జీవితంలో 
తొందరగా ఏం సాధించాలి. అమెరికా వెళ్లాలి, సముద్రాన్ని ఈదాలి, ఎవరెస్ట్‌ ఎక్కాలి.... 
అత్యంత ధనవంతుడుగా మారాలి..... 

చూద్దాం, ప్రపంచ జాతీయ గీతాన్ని అందించిన గురజాడ ఎన్నోతరాలకు ప్రతినిధి! 
అతని దిదుబాటు ఎన్నోకుదుపులతో అద్భుత సర్హుబాటులను లోకంలో చేస్తుంది. 

ఇదిగో 1896 లోని “ప్రకాశిక” కొత్త కాంతులు అద్దుకుని మళ్లీ ఉదయిస్తోంది! 

రాముడు ధర్మం కోసం నిలబడితే... వేంకట అప్పారావు తన అక్షరాలతో 
ధర్మరాజ్యం రావాలని ఆకాంక్షించాడు. 

ఆ ఆలోచనల దారిలో వెలుగు జాడలు మళ్లీ 


రాముడు 

మళ్లీ వెతుక్కుందాం, మన కోసం. ధర్మం కోసం 
“ఆకులందున అణగి మణగీ నిలబడితే..., వేంకట 
కవిత కోయిల పలక వలెనోయి అప్పారావు తన అక్షరాలతో 
పలుకులను విని దేశమందభి ధర్మరాజ్యం 
మానములు మొలకెత్త వలెనోయి” రావాలని ఆకాంక్షించాడు. 
తెలుగు ప్రజల అదృష్టం కాదూ ఈ ఆ ఆలోచనల దారిలో 

కవిత్వం చదవడం!? వెలుగు జాడలు మళ్లీ మళ్లీ 
మనం ఎన్నుకునే ప్రధానాంశాల వెతుక్కుందాం, " 

(product of the choices we make) మనకోసం. 


మిశ్రమంగా మన ఉన్నత వ్యక్తిత్వం 
రూపాంతరం చెందుతుంది. అలాగే దృక్పథం (Atti- 
tude), ప్రేమ, దయాగుణం, సామాజిక బాధ్యత గురించి ఆలోచనలు కూడా. 

యువతరం గురజాడను వెతుక్కుని అభ్యుదయం వైపుకు నడిచి తీరుతుంది! శ్రీశ్రీ, 
వేమన, గురజాడ, మహాకవి పోతన అన్నీ చదివి...”తుదనలోకంబగు పెంజీకటి 
కవ్వల...” వెలుగు జాడలు ప్రసరించే వైతాళికులై ముందుకే నడుస్తారు. ముత్యాల 
సరాలతో వజ్రాల హారాన్ని కట్టగలరు. 

అవును, కృష్ణశాస్త్రిగారు, “గురజాడ 1915 లో చనిపోలేదు, అప్పుడే అతను 
జీవించడం ప్రారంభించాడు” అన్నారు కదా. 

ఇదిగో “ప్రకాశిక” మళ్లీ సాక్ష్యమై నిలవబోతోంది! 


xxx 


జనవరి-మార్చి, 2021 | 


నా అనుభవాలు-జ్ఞాపకాలు 


గురజాడపై వ్యాసాలు 


గురజాడ రచనలపై పరిశోధన 
నా అనుభవాలు -జ్ఞాపకాలు 


1985-90ల మధ్యలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యా 
లయం లో తెలుగు శాఖలో గురజాదవారి రచనలపై ఎం. 
ఫిల్‌.,పిహెచ్‌.డి.లకై పరిశోధనలో చేరాను. పర్యవేక్షకులు 
ప్రొఫెసర్‌ పిసి. నరసింహా రెడ్డి గారు. చేరిన వెంటనే వారు 
గురజాడ అప్పారావు రచనలన్నీ పరిశోధనా దృష్టి తో 
క్షుణ్ణంగా చదవమన్నారు. అర్థంచేసుకోమన్నారు. తరు 
వాతనే గురజాడపై వచ్చిన వ్యాసాలు, పుస్తకాలు 
చదవాలనిచెప్పారు.. నేను రచనలు చదువుతుండగానే, 
మా సర్‌ గురజాడ పుట్టిపెరిగిన, ఉద్యోగం చేసిన ప్రదేశా 
లన్నీ చూసి రమ్మని చెప్పారు. ఎక్కడకీ ఒంటరిగా వెళ్ళటం, 
ప్రయాణాలు చెయ్యటం అలవాటు లేని నన్ను మా ఇంట్లో తిరుపతి నుంచి 
విజయనగరం, అంత దూరం వద్దన్నారు. నాకేమో తప్పకుండా వెళ్తాలనుంది. మొత్తం 
మీద ఒప్పించి, ప్రయాణమయ్యాను. 

ఆరోజుల్లో, 1985లో, మా లాంటి అతిదిగువ మధ్యతరగతి కుటుంబాలకు లాండ్‌ 
ఫోన్‌ తెలియదు. ఉత్తరాలే ప్రసారమాధ్యమాలు! తిరుపతిలో మాకు తెలిసిన వాళ్లకు 
విజయనగరంలో దూరపు బంధువులుంటే వాళ్ల అద్రస్‌ తీసుకుని వాళ్ళింటికి వెళ్ళాను. 
ఆమె యమున. ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌. నా పనులయ్యేదాకా వాళ్ళంట 
ఉన్నాను. చాలా బాగా సహాయం చేశారు నాకు. 

వ heyy 


డాక్టర్‌ చెంగల్వ 
రామలక్ష్మి 


కృష్ణయ్య గారింట అప్పారావు గారు 1862 సెప్టెంబర్‌ 21 న జన్మించారు. / 
వెంకట రామదాసు,కౌసల్యమ్మ తల్లిదండ్రులు. కృష్ణయ్య గారు 
రాయవరం జిల్లా మున్సిఫ్‌ కోర్టులో శిరస్తదారుగా 'చేశారు. కళే 

అప్పారావు గారు సెలవుల్లో తాతగారింటికి వెళ్ళినప్పుడు ds 
ఒకసారి, తోటిపిల్లలతో కోర్టుకి వెళ్లారట. కోర్టు హాలు 
తలుపుపై జి. వి. అప్పారావుబీఏ. వి. డిస్ట్రిక్ట్‌ వ మున్సిఫ్‌ 
అని రాశారుట. మర్నాడు మున్సిఫ్‌ గారు చూసి ఎవరు 


| జనవరి-మార్చి, 2021 


నా అనుభవాలు-జ్ఞాపకాలు 


రాశారు ఇది అని అడిగితే కృష్ణయ్య గారు తన మనవడే అయి వుంటాడని 
అప్పారావుగారిని పిలిపించారుట. అప్పారావుగారు తనే అలా రాశానని చెపితే మున్సిఫ్‌ 
గారు ఆ ధైర్యాన్ని మెచ్చుకున్నారట. ఆ కోర్టు, రాయవరం గ్రామ వీధుల ఫోటోలు థీసిస్‌లో 
పెట్టాను. రాయవరం లో గురజాడ స్మారక గ్రంథాలయం ఉంది. అందులో వారి 
నిలువెత్తు విగ్రహాలు రెండు హుందాగా ఉన్నాయి.నేను ఒకసారి, రాయవరం, 
విజయనగరం, విశాఖపట్టణాలలో అవసరమైనవి చూసేశాక, తిరుపతినుంచి మా 
కుటుంబ మిత్రుడు, సోదరతుల్యుడు చిత్రపు హనుమంతరావు సొంత కెమెరాతో వచ్చి 
గురజాడకు సంబంధించిన ఫోటోలన్నీ తీశాడు. 

విజయనగరంలో గురజాడవారు చదువుకున్న, చదువు చెప్పిన మహారాజా 
కళాశాలలో అడుగు పెట్టినప్పుడు నా ఆనందం మాటలలో వర్ణించలేనిది. కాలేజి అంతా 
తిరిగి చూశాను. అక్కడ కొందరు లెక్చరర్లతో మాట్లాడాను" ఫోటోలు తీసుకున్నాను. 
విజయనగరంలో గురజాడ అప్పారావుగారింటికి వెళ్ళాను. ఆ ఇంట్లో వారి వంశీయులే 
ఉన్నారప్పుడు. పేర్లు గుర్తుకు రావట్లేదు. ఇల్లంతా చూపించారు. అప్పారావుగారు 
చదువుకునే గది చూసి పులకించిపోయాను. ఎందుకంటే, వారు ఎన్నో పుస్తకాలు 
చదివారు. పుస్తకాలను చదివేటప్పుడు అందులోనే పక్కన మార్జినల్‌ నోట్స్‌ 
రాసుకునేవారు. ఒక పుస్తకాన్ని ఎలా చదవాలో వారు చదివే పద్ధతి కంకి గ్రహించాను. 
అది నేటియువతకూ పాఠమే. పఠనం, పరిశీలనం రెండు అవసరమని వారు చెప్పిన 
మాటలు ఎప్పటికీ అందరికీ అనుసరణీయమైనవి. 

గురజాడ అప్పారావు గారు ప్రతి చిన్నవిషయాన్ని నిశితంగా పరిశీలించేవారు. 
ద్రౌపది వస్తాప హరణం, ప్రహాద, శకుంతలవంటి నాటక ప్రదర్శనలను చూసినప్పుడు 
వాటిపై పై రాసుకున్న అ వారి సునిశిత పరిశీలనా శక్తిని వ్యక్తం చేసాయి. 
కన్యాశుల్కం తొలి కూర్చు రచన తర్వాత నాటక ప్రదర్శనలు చూడటమే కాక, నాటక 
సాహిత్యం విసృతంగా చదివారు. 

విజయనగరంలో వసంతరావు బ్రహ్మాజీరావు గారి కుమారుడు ధాతారావు 
గారున్నారు. వారి ఇంట్లో గురజాడ వారి పుస్తకాల బీరువా ఉంది. అందులో పుస్తకాలన్నీ 
పట్టికగా రాసుకున్నాను. అనేక విభాగాల పుస్తకాలు! వాటిలో గురజాడ వారు పేజీలలో 
పక్కన స్వదస్తూరీతో రాసుకున్న అభిప్రాయాలు! వారు స్వయంగా చేతులతో పట్టుకుని 
చదివిన పుస్తకాలవి! వాటిని చూస్తుంటే ఎంతో ఆనందం కలిగింది. గురజాడ వారు చదివిన 
పుస్తకాలలో ప్రాచ్య, పాశ్చాత్య గ్రంథాలు, ఇంగ్లిష్‌ ఫిక్షన్‌ కథలు, అలంకార శాస్త్ర గ్రంథాలు, 
శైలికి, అనువాద విధానానికి సంబంధించిన గ్రంథాలు, వ్యాకరణాలు, చరిత్ర, మనస్తత్వ, 
సామాజికశాస్తాలు, విద్యా విధానానికి సంబంధించినవి, ఆచార వ్యవహారాలు, నమ్మకాలు 
ఎలా ఏర్పడతాయో తెలిపే గ్రంథాలు, నాటక సాహిత్యం, ఇలా భిన్న అధ్యయన రంగాలకు 
సంబంధించిన గ్రంథాలున్నాయి. ఆ పట్టికనంతా నా ధీసిస్‌లో ఇచ్చాను. ధాతారావు 


జనవరి-మార్చి, 2021 | 


నా అనుభవాలు-జ్ఞాపకాలు 


గారింట్లో గురజాడ అప్పారావు గారు ఉపయోగించిన టేబుల్‌ ఉంది. దానిని కూడా ఫోటో 
తీసుకున్నాం. నాకు ఆ టేబుల్‌ చాలా అపురూపంగా కనిపించింది. "సర్‌, నాకు ఇచ్చేయండి, 
తీసుకెళాను" అనడిగాను. ఆయన నవ్వేసి, నీలాంటి భావి పరిశోధకులు ఎందరో వీటిని 
చూడటానికి వస్తారు. ఇవి గురజాడ వారు మనకు వదిలి వెళ్ళిన సంపద, అన్నారు . నిజమే 
కదా! వసంతరావు బ్రహ్మాజీరావు గారు రచించిన గురజాడ జీవితచరిత్ర రాతప్రతి ఒకటి 
ధాతారావు గారు చూపించారు. పరిశోధనలో రాత ప్రతులకు విలువెక్కువని మా పిసి. 
నరసింహారెడ్డి సర్‌ చెప్పారు. అందులో నుంచి కొన్నివాక్యాలు రాసుకున్నాను.అప్పటికి అది 
అచ్చు కాలేదు. తరువాత అయిందో, లేదో నాకు తెలియదు. గురజాడ వారికి పుస్తకాలంటే 
చాలా ఇష్టం. వాళ్ళ నాన్నగారు అప్పుడప్పుడు ఇచ్చే డబ్బులతో విజయనగరం గంటస్తంభం 
దగ్గర అమ్మె సెకండ్‌ హాండ్‌ పుస్తకాలు కొని చదివేవారు. ఆ గంట స్తంభం ఫోటో కూడా 
తీసుకున్నాను. ఆ సమయంలోనే విజయనగరంలో గురజాడ స్మారక గ్రంథాలయం 
నిర్మాణం జరుగుతోంది. కూలీలు పనిచేస్తున్నారక్కడ. అది కూడా ఫోటో తీసుకున్నాను. 
1985 లోనే "అస్తమించని సూర్యుడు" గురజాడ జీవితచరిత్ర డాక్యుమెంటరీ చిత్రీకరణ 
జరిగింది. అబ్బూరి గోపాలకృష్ణ గారు కథను సమకూర్చారు. సుగమ్‌ బాబు దర్శకత్వం. 
అందులో లెక్చరర్‌ గురజాడ అప్పారావుగా వారి మునిమనవడు ప్రసాద్‌ నటించారని, 
మిగతా పాత్రధారుల వివరాలతో ఓ వారపత్రికలో సమాచారం వచ్చింది. అది కూడానా 
దగ్గర ఉంది. కన్యాశుల్కంలోని బొంకుల దిబ్బను కూడా చూశాను. విజయనగరంలో, 
విశాఖపట్నంలో గురజాడ విగ్రహాలు ఫోటోలు తీసుకున్నాను. 

విశాఖపట్నంలో గురజాడ రవీంద్రుడు గారు, అప్పారావు గారి మునిమనవడు, 
గురజాడ వారి కళ్ళజోడును చూపించారు. అంతేకాదు, రవీంద్రుడుగారు రెండు 
అపురూపమైన ఫోటోలు తరవాత పోస్టులో నాకు పంపారు. ఒక ఫొటోలో, అప్పారావు 
గారి కుమారుడు రామదాసుగారు, ఆయన కుమారుడు శ్యామలరావు గారు, కోడలు 
సుగుణమ్మ గారు, రామదాసు గారి చెల్లెలు కొండాయమ్మ గారు, కుమార్తె శకుంతలమ్మ 
వున్నారు. ఇంకో ఫొటోలో రామదాసుగారు,పక్కన రవీంద్రుడు గారు, శ్యామలరావు 
గారు ఉన్నారు. అంతే కాక, రవీంద్రుడు గారు గురజాడ అప్పారావు గారి తరవాతి 
తరాల వారి గురించి మనుమలు, మునిమనుమలు పేర్లతో, వరసలతో వివరణాత్మక 
మైన సమాచారాన్ని ఇచ్చి గురజాడ వంశవృక్షాన్ని రూపొందించడానికి పూర్తి 
సహకారాన్ని ఇచ్చారు. ఎంతో ఓపికగా వివరాలన్నీ ఉత్తరంలో రాశారు. వారు నా క్షేత్ర 
పర్యటన (field work )అయి తిరుపతికి వచ్చేశాక ఈ లేఖ రాశారు. అది నా దగ్గర 
ఉంది. 

విశాఖపట్నంలో అబ్బూరి గోపాలకృష్ణ గారు కన్యాశుల్మ నాటక ప్రదర్శనల 
గురించి చాలా విలువైన విషయాలు చెప్పారు. రాజమండ్రిలో గౌతమి గ్రంథాలయంలో 
ఎన్నో పాత దిన పత్రికలలో గురజాడకు సంబంధించిన సమాచారాన్ని సేకరించ 


| జనవరి-మార్చి, 2021 


నా అనుభవాలు-జ్ఞాపకాలు 


గలిగాను. 

ఇంతటి సాంకేతికత, ఇన్ని సౌకర్యాలు లేని ఆ రోజుల్లో కేవలం ఉత్తరాలతోనే 
చాలా సమాచారాన్నిచ్చి ప్రోత్సహించారు సెట్టి ఈశ్వరరావు గారు. ఎన్నో ఉత్తరాలు 
రాశారు నాకు. మద్రాసులో ఒక సాహితీ స ంస్థ' నిర్వహించిన సమావేశంలో “గురజాడ 
రచనలలో సంఘ సంస్కరణ భావాలు” అనే అంశం మీద పేపర్‌ చదవటానికి నేను 
వెళ్ళినప్పుడు ఈశ్వరరావు గారు అక్కడకు వచ్చారు. చాలా విషయాలు గురజాడ 
గురించి మాట్లాడారు. 

కావలిలో కె.వి. రమణారెడ్డి గారింట్లో నాలుగు రోజులుండి గురజాడకు సంబం 
ధించిన విషయసేకరణ చేశాను. నన్నో విద్యార్థినిలా చూసి, చాలా ప్రోత్సహించారు. 
విషయ సేకరణ అంతా జరిగిన తరువాతే, అధ్యాయ విభజన చేసుకుని రాయటం 
మొదలుపెట్టాను. 

ఎం. ఫిల్‌ లోవున్నప్పుడే ఒక సెమినార్‌ సందర్భంగా ఎస్‌. వి.యూనివర్శిటీ కి 
వచ్చిన కొత్తపల్లి వీరభద్రరావు గారిని వారు విడిది చేసిన అతిథి గృహంలో నేను, మా 
సర్‌ వెళ్లి కలిశాము. నేను ముందుగానే రాసుకుని వెళ్లిన ప్రశ్నలన్నింటికి ఎంతో ఓపికగా 
చెప్పి సందేహాలు తీర్చారు వారు. ఆరుద్రగారు కూడా ఈ పరిశోధన విషయంగా నేను 
అడిగిన సందేహాలకు లేఖ రాశారు. తరవాత వారు తిరుపతి వచ్చినప్పుడు మాట్లాడాను 
కూడా! 

నేను విజయనగరం, విశాఖపట్నం వెళ్లి వచ్చాక కన్యాశుల్కం నాటక ప్రదర్శనల 
గురించి వ్యాసాలు చదవటం, పలువురు పెద్దల ద్వారా వినటం జరిగి నాకూ ఒక 
ఆలోచన వచ్చింది. కన్యాశుల్కం నాటకాన్ని ముఖ్యమైన సంఘటనలతో ముప్ఫై 
పేజీలకు కుదించి, తిరుపతిలో మేము వుండే ఇంటి ల చిన్న రామాలయం 
ముందు, శ్రీరామ నవమి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు స్టేజి మీద నాటకం 
వేయించాను. విజయనగరం మాండలికంలో ఉన్న కన్యాశుల్కం నాటకాన్ని 


జనవరి-మార్చి, 2021 | 


నా అనుభవాలు-జ్ఞాపకాలు 


రాయలసీమ విద్యార్థులతో! కుదించిన నాటకాన్ని మా సర్‌ చూసి, కొన్ని సూచనలు 
చేసి ప్రదర్శనకు బాగుంటుందన్నారు. కె. వి.రమణారెడ్డి గారు అంత తక్కువ పేజీలకు 
కుదించడం గొప్ప విషయమే అని ఉత్తరం రాశారు. ఈ ప్రదర్శనకు మా సర్‌, కె.వి. ఆర్‌ 
గారు వస్తామన్నారు గాని కారణాంతరాల వల్ల రాలేకపోయారు .ఈ నాటక నిర్వహణలో, 
చిత్రపు హనుమంతరావు, ఫోటోలు తీసిన వ్యక్తి సహకరించారు. అతను 
అగ్నిహో త్రావధాన్లుగా వేశాడు. అందరూ మగ పిల్లలే! పాలిటెక్నిక్‌ కాలేజి విద్యార్థులు. 
మధురవాణి, బుచ్చెమ్మ, మీనాక్షి పాత్రలకు ఆడ "వేషం వేసుకున్నారు. సంభాషణలు 
కష్టపడి నేర్చుకున్నారు. అదొక మరచిపోలేని జ్ఞాపకం నాకు. 

నేను సేకరించిన ఫొటోలతో,1985లో "ఆంధ్రజ్యోతి వార పత్రికలో మహాకవి 
గురజాడ అప్పారావు అనే వ్యాసాన్ని అప్పారావుగారి జీవిత విశేషాలను చెపుతూ రాశాను. 
అదే అచ్చయిన నా మొదటి వ్యాసం. అలా నా రచనా వ్యాసంగం కూడా గురజాడను 
గురించిన వ్యాసం తోనే ప్రారంభమైంది. 

ఈ పరిశోధన జరుగుతున్న సమయంలోనే గురజాడ వారి గురించి అప్పటి వరకు 
జరిగిన కృషి పరిశీలించాక, 'గురజాడపై ఇంకా జరగవలసిన పరిశోధన) అనే వ్యాసం 
రాశాను. అది 'తెలుగు'మాస పత్రికలో అచ్చయింది. 

గురజాడ కన్యాశుల్కం నాటకంపై వివిధ కోణాలలో అనేక వ్యాసాలు వచ్చాయి.అవి 
పుస్తక రూపంలో ఒకే దగ్గర దొరుకుతున్నాయిప్పుడు. కానీ, ముప్ఫై ఏళ్ల కిందట విషయ 
సేకరణకి గంథాలయాలలో పాత పత్రికలే ఆధారం. ఒక యజ్ఞంలా సాగిందప్పుడు 
సేకరణ కార్యక్రమం! తెలుగుశాఖలో మా ప్రొఫెసర్‌ గారి గదికి వచ్చే వెల్చేరు 
నారాయణరావు గారి లాంటి పెద్దలతో చర్చలు జరిగేవి. అదో అపూర్వమైన కాలం! తిరిగి 
రాని కాలం! ఆ జ్ఞాపకాలు, అనుభవాలు నాలో ఇంకా పచ్చగా అలాగే ఉన్నాయి. 

ప్రకాశిక? అనే పక్ష పత్రికకు గురజాడ వారు సంపాదకత్వం వహించారని నేనూ 
ధీసిస్‌ త్రో చెప్పాను కానీ ) చూడలేదు. ఎవరూ చూసినట్లు చెప్పలేదు. అంతేకాక, గురజాడ 
“సారంగధర “తరువాత 'చంద్రహాస' అనే ఐదువందల పంక్తుల ఇంగ్లీషు పద్య కావ్యాన్ని 
రచించినట్లు తెలుస్తోంది. దానినీ ఎవరూ చూడలేదు . 

ఎం.ఫిల్‌.అంశం “గురజాడ అప్పారావు రచనలు-భాషా సాహిత్య ప్రమేయ 
దృకృథం”లో గురజాడ వారి జీవితవిశేషాలు, భాషా సాహిత్యాల పట్ల వారి దృక్పథాన్ని 
చెప్పటం జరిగింది. 

పీహైచ్‌డీ అంశం “గురజాడ అప్పారావు రచనలు-భాషా, సాహిత్య సామాజి 
కాంశాల పరస్పరసంబంధం”లో వారి రచనల్లో భాషా సాహిత్య సామాజికాంశాల 
సమన్వయాన్ని విపులంగా, విస్తృతంగా చెప్పటం జరిగింది. 

ఇవీ గురజాడ వ్యక్తిత్వ, సాహిత్య అధ్యయనాలలో నేను గ్రహించిన విషయాలు, నా 
అనుభవాలు, జ్ఞాపకాలు. 

xxx 


| జనవరి-మార్చి, 2021 


గురజాడ జీవిత గమనం, భాషా విప్లవం 


గురజాడ జీవిత గమనం, 
భాషా విప్రవం 


గురజాడకి తండ్రంటే ఎంతో భక్తి గౌరవాలు. తండ్రికీ 
కొడుకంటే అపరిమితమైన వాత్సల్యం. మొదట 10 ఏళ్ళ 
వరకు చదువు చీపురుపల్లి, తరువాత రంగం విజయనగరం. 
ఇక్కడనే మహాకవి విద్యాభ్యాసం, సాహిత్య రచన, ఉద్యోగం, 
మిగిలిన జీవితం అంతా గడిచింది. చిన్నప్పటినుండీ చిలిపి 
ప్రశ్నలే, వాద- ప్రతివాదాలే, 'తర్మవితర్మాలే?. అయినా 
ఎక్కువకాలం చదువుమీదే ధ్యానం, దీక్ష. పట్టిన పుస్తకం | ఆచార్య నేమాని 


పూర్తయ్యేవరకూ విడిచేది లేదు. చిన్నతనం నుండి కృష్ణమూర్తి 
పరిశీలనా, విమర్శనా దృష్టే. పుస్తకాల్లోని మాటలు | ఏఖిపిలని 


రామచిలకల్లా పలికితే లాభం లేదు. చదవాలి. చదువుకంటే 
ఎక్కువ- చూడాలి. చూసి కనిపెట్టాలి. ప్రకృతి అనేది అన్ని పుస్తకాలకంటే గొప్పది. అది 
చదవటమే పరమావధి అన్నట్లు ఉండేవారు.ఆయనకి రెండు దురలవాట్లు” అని 
గిడుగు రామ్మూర్తి పంతులు అనేవారు. 1. కనిపించిన ప్రతి పుస్తకాన్నీ చదవటం 2. 
ప్రకృతి అనే గ్రంథాన్ని పరిశీలించటం. 

గురజాడ స్వతంత్ర యోచనాపరులు. బి. ఎ.పరీక్షల్లో ఫిలాసఫీ సబ్జెక్టులో అడిగిన 
చుప్పనాతి ప్రశ్నలకు ముక్కు, చెవులు కోసి విమర్శించినవారు! పరీక్ష పాసయిన 
పెద్దబట్ల శాస్త్రి “నువ్వు మా అందరికన్నా చురుకుపాలున్న 
వాడివి కదా, పరీక్ష ఎందుకు పోయింది” అని అడిగితే 
"మనలో చురుకుపాలు హెచ్చయిందోయ్‌" అని 
వీరజవాబు!! పాతికేళ్ళ వయస్సుకి గురజాడ 1886లో 
పట్టభద్రులయ్యారు. తత్వశాస్త్రం అభిమాన 
విషయంగా, సంస్కృతం రెండవ భాషగా బి.ఎ. 
పాసయ్యారు. పెద్ద పదవులు కావాలని కలలు 
కనలేదు. ఒక కుర్చిలో కూర్చుని పిల్లల్ని చుట్టూ 
చేరదీసి వాళ్ళతో అచ్చట్లు, ముచ్చట్లు 
చెప్పుకొంటూ “మాష్టారు ఉద్యోగం చేయాలని 


జనవరి-మార్చి, 2021 | 


గురజాడ జీవిత గమనం, భాషా విప్లవం 


నా మొట్టమొదటి కోరిక. తీరా అయ్యాక అందులో ఆనందం లేదనిపించింది. కోర్టు 
కుననలు అయితే బావుణ్జనిపించింది, కానీ కాలేదు. లాయరునవుదామని ఉత్సాహం. 
అదీ కాలేదు. కాకపోయినా ఎన్నో కేసులను కోర్టులో నడిపాను” అని చెప్పేవారు. 
ఆయనే గనక కేవలం లాయరయితే ఈ ఆంధ్ర సాహిత్యం ఏమైపోను? 

విజయనగరం కళాశాలలో లెక్సరరుగా. __నెలకు వంద బీతం. గట్టిగా విషయ 
సేకరణ చేసి ఎఫ్‌.ఎ; బి. ఎ.లకు ఇంగ్నీషు, వ్యాకరణం, సంస్కృత “సారస్వతం, 
అనువాదం, రోమన్‌ చరిత్ర క్లాసులకు వెళ్ళే వారు. బహు విధాలా వివిధ విషయాలను 
బేరీజు వేసినీగ్గుతేల్చడం ఆయనకు అభ్యాసం .విద్యావేత్తగా, సాహితీయుగపురుషుడిగా, 
మహాకవి, తత్వవేత్తగా పరిణతి చెందారు. సమాజ చైతన్యాన్ని కలిగించే మనోబలాన్ని, 
ధైర్యాన్ని, సాహసాన్ని, నూతన దృష్టినీ ఆయనకిచ్చిన దశ ఇదే.చదివిన గ్రంథాలు, 
లెక్కకి మించినన్ని పరిశోధనలు, ఎప్పుడూ విద్వద్గోష్టులు. చుట్టూ స్నేహితులే, అంటే 
పండితులే. కిళాంబి రంగాచార్యులు, యనమండ్ర నారాయణమూర్తి, లింగం లక్ష్మీజీ 
పంతులు, అనాసపురపు రామ్మూర్తి పంతులు- ఒక్కొక్కరూ ఒక్కో భాషలో 
మహాపండితులు, అనేక భాషలతో పరిచయం గ లవారు. సంస్కృత, ఆంగ్ల, ఆంధ్ర 
భాషలలో ఘనులు. గురజాడ అనేవారు ' 'నా అదృష్టం ఏమిటో గానీ- నాకు పరిచయం 
కలిగే మనిషల్లా వేలలో కోట్లలో ఎన్నదగినవాడై ఉంటాడు’. ఆ మాట అక్షరాలా నిజం. 
ఆనందగజపతి విజయనగరం మహారాజు “వ్యసనం” విద్యాగోష్టి. అక్కడే చర్చలు. 
అపార గ్రంథపఠనా కావ్యాలు, విమర్శలు, నాటకం మీద ప్రత్యేక కృషి. 

తెలుగులో నాటకాలే కాకుండానవలలు కూడా రాయాలనే కుతూహలం 
గురజాడకు కలిగింది. 1896-97 మధ్య రచించినట్లు తెలుస్తోంది. మహారాజు 
మరణానంతరం, ఆయన సోదరి దీవా మహారాణికి కార్యదర్శిగా నియమి తులయ్యారు. 
ఈ కాలంలోనే ఎన్నో రచనలు చేశారు. కొండుభట్టీయం, కన్యాశుల్కం రెండవకూర్చు, 
దేశభక్తి, కన్యక, బిల్లణీయం, లవణరాజుకల, పూర్ణమ్మ. ఆంధ్ర సాహిత్యంలో ఇదొక 
అపూర్వ విప్ట్లవదశ. “రజాడే దానికి నాయకుడు. "నాది ప్రజల ఉద్యమం. దానిని 
ఎవరిని సంతోషపెట్టడానికీ వదులుకోలేను" అన్నారు. ఈ ప్రజాస్వామికోద్యమ 
విజయసాధనకు వాగనుశాసనులు రామ్మూర్తి పంతులుగారు, మహాకవిగారు. 

గురజాడ దుర్చల శరీరులు. ఒంటి పూట భోజనం. చారూ అన్నం. పాలూ రొట్టె. 

పిసరంత ఎండకీ హ్‌ శరీరం తట్టుకునేది కాదు. ఒంట్లో నిస్తాణ. కడుపులో భగభగ. 
వ పేగులూ తోడుకుపోవటం. కార్యభారం మోయలెేనిది. అయినా బహుముఖ 
కార్యకలాపాలు, విద్యాసమస్యలపై చర్చలు, పండిత గోష్టులు, వివిధ దేశాల సారస్వత 
ఉద్యమాల సమీక్ష, వ్యావహారిక భాషావిజయం కోసం ఇటు విశ్వవిద్యాలయాల్లో అటు 
పండితులతో 'యుద్ధం' .కోర్టుకేసులు, మేధస్సుకి శ్రమ. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమంటే 
“అది నావల్ల కాదు” పని... పనిచేయటమే నాకెంతో ఉత్సాహం, దానిమీదనే పరిపూర్ణ 


| జనవరి-మార్చి, 2021 


గురజాడ జీవిత గమనం, భాషా విప్లవం 


ఒక అపరిచిత వ్యక్తి చూసి చూడగానే అతని గుణశీలములను ఇట్టే పోల్చుకోగల 
ప్రతిభ అప్పారావు గారిది. తాను చూసే దానిని, వినేదానిని ప్రతీ విషయాన్ని 
పరిశీలన చేసి, బాగోగులు నిరారించుకొని వసు సు తత్వంలో మెరుగులు గ్రహించేటి 
అప్పారావుగారి ప్రతిభ. రీవారాణి అనేవారట, అప్పారావు చూస్తుండగా 
రాయకు, దూరం నుండే ఏమి రాస్తావో నీకలం తిరుగుడులను బట్టే పోల్చేస్తాడు. 


విశ్వాసం. పనీపాటూ లేకుండా “అభివృద్ధి రావాలి, అభివృద్ధికి రావాలి” అని 
పలవరించేవాళ్ళంటే మటుకు నాకు సుతరామూ సానుభూతి లేదు. పనిచేయటం నాకు 
ఒక అలవాటు, అదే ధ్యేయం. దానికదే పరమావధి” అనేవారు. 

ఆయనకు క్రోధమనేదే లేదు. మీదపడి కొట్టవచ్చినా, నవ్వి ఎదుటివాడి కోపం 
చల్లార్చే స్వభావం. ఒక అపరిచిత వ్యక్తినైనాచూసి చూడగానే అతని గుణశీలతను ఇట్టే 
పోల్చుకోగల ప్రతిభ. తాను చూసేదానిని, వినేదానిని ప్రతి విషయాన్నీ పరిశీలన చేసి, 
బాగోగులు నిర్దారించుకొని, వస్తుతత్వంలో మెరుగులు గ్రహించేంత శక్తి. రీవారాణి 
అనేవారట- “అప్పారావు చూస్తుండగారాయకు. ఏమి రాస్తావో తూఠంనుందే నీకలం 
తిరుగుడునుబట్టే పోల్చేస్తాడు. ఈ పరిశీలనాశక్తి, దృష్టి ఆయనకు 
అలవాటయిపోయింది. ఇతరులలో కనిపించే నవ్వు పుట్టించే అంశాలు (చప్పున 
పాడగట్టేవి) తనలో తాను చూచుకొని నవ్వుకొనే అంతర్ముఖుడు. తనపై తానే ఛలోక్తులు 
విసురుకునే సరసత. ఏ ఊరు వెళ్ళినా అక్కడ వీధులు, బజార్లు, వరనాలరహలు ఎలా 
ఉన్నాయనేది పరిశీలించి ఏ ఏ పుస్తకాలు ఉన్నాయో కనిపెట్టేవారు. 

పెద్దకళ్ళు, సొగసైన ముక్కు, విశాలమైన శుడుకు. ఆజానుబాహువు, తెల్లని 
అతిచక్కని ల ఉన్నిచొక్కా, దానిమీద కోటు; పైన శాలువా. మేజోళ్ళు, కాళ్ళకు 
బూట్లు, శీతాకాలంలో కూడా మీదను గొడుగే. ఆలోచనలను రేకెత్తించే చూపులతో, 
దారిన ఎదురయ్యే నేస్తులను నవ్వుతూ పలుకరించే మనస్తత్వం. వేషం పాత ,నేక్కీ 
సభలకు - రెండెడ్ల విశాలపు బండిలో పరుపులు,తలగడాలు వేసుకొని సుఖాసీనులై 
వచ్చెవారు. తన మాట చెల్లిన చోటనల్లా మన ఆంధ్రులకు, ఆంధ్ర సంస్థలకు సాయపడిన 

సిసలైన దేశాభిమాని. తన వద్ద ఉన్న తెలుగు On గం థాలు, మన దేశంలోని 
Soa, రికార్డులు, నెల్లూరు జిల్లా శాసనాలు ఒంగోలు సుబ్రహ్మణ్యానికి 
సాయంచేసి విద్యాధికుడిని చేశారు. "ముందురానున్న తరం- ఆ యువకులు అంటే 
నాకెంతో అభిమానం, ప్రేమ, ఆప్యాయత. నాజూకైన వచనంగల వాడుక భాషలో గ్రంథ 
రచన సాగించే సంప్రదాయం ఆరంభించాలంటే యువకులు నా ఉద్యమానికెంతో 
అవసరం' అనేవారు. సాటి, తోటి మానవుణ్ణి హృదయమిచ్చి ప్రేమించు. ఎల్లలోకము 
లొక్క ఇ ల్లయి, మతములన్నీ మాసిపోయేలా, అలా విశ్వమానవ కళ్యాణాన్ని ఆశించే 
యువకుల కోసం ఆయన హృదయం ఆరాటపడింది.ముత్యపు చిప్పలవలె 


జనవరి-మార్చి, 2021 | 


గురజాడ జీవిత గమనం, భాషా విప్లవం 


ఎదురుతెన్నులు చూస్తున్న ప్రజల హృదయాలలో కురిసిన స్వాతివాన గురజాడ 
సందేశం ..'చిత్తా స్వాతి వాన జోడించి కురియగాచిప్పలోన బడె చినుకొక్కటి/ఆ చుక్క 
ముత్యమయి మునిగిపోయే ముందు చిప్పతో చెప్పింది మాటొక్కటి”. అదే చుక్క 
ముత్యంగా మారి ఆంధ్ర కవితామతల్లి మెడలో ముత్యాల సరాలుగా అమరింది. 

దేశమంటే మట్టి కాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌. అటువంటి దేశం, 
అందులో మనుషుల కోసం ఆయన కవిత్వమనే మబ్బులు స్వాతివాన జల్లులను 
కురిపించాయి. రంగు రంగుల ఇంద్రధనుస్సులనూ, తారలనూ, కాంతినీ ఆంధ్రకవితా 
గగన వీధిన అవతరింపజేసిన మహాకవి...53 సంవత్సరాల జీవితకాలం తేదీలనూ 
నెలలనూ సంవత్సరాలనూ దశలనూ నాటి చరిత్రనూ పూర్తిగా మార్చివేసింది. 
కాలగమనాన్ని ఇంకొక దిక్కుకు మళ్ళించింది. 

అప్పారావుగారి గొప్పతనం చాటడానికి ఆయన భాష, శైలి, వ్యక్తిత్వమే రుజువు. 
కాలానుగుణం అయిన కవిత ఆయనది.మహానుభావులు, కవీశ్వరులు, జ్ఞాన 
సంపన్నులైనవారు ఏది రాసినా వైశిష్ట్యం ఉంటుంది. తెలుగును అభివృద్ధి 
చేయటమంటే- భాషను ఆరాధిస్తూ, దానిలో ఉన్నతి ఉన్నవారిని గౌరవించి 
ప్రోత్సాహమివ్వడం. అన్న దమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్‌ 
అని ఆయన ప్రబోధించారు. ఆ మహాకవికి జేజేలు అర్పించడం మనందరి విధి. 


గమనిక: ఆచార్య నేమాని గారు కొన్ని దశాబ్దాల క్రితం గురజాడ పుట్టిన ఊరు, ఎస్‌. రాయవరంలో 
చేసిన ప్రసంగం ఆధారంగా రాసిన వ్యాసం ఇది. కాబట్టి ఈ వ్యాసం ప్రసంగ శైలిలో ఉంటుంది. 


| జనవరి-మార్చి, 2021 


సజీవశిల్పం మధురవాణి 


గురజాడపై వ్యాసాలు 


పెన్నేపల్లి గోపాలకృష్ణ చెక్కిన 
సజీవశిల్పం మధురవాణి 


“మధురవాణి ఊహాత్మక ఆత్మకథ”కు మూలం 
గురజాడ వారి కన్యాశుల్కం. ఈ నాటకంలో వైవిధ్యంగా 
మలచిన ఒక పాత్ర మధురవాణి. ఒక సామాన్యవెశ్య 
ఆత్మనిబ్బరంతో అన్యాయాన్ని ఎదిరించి, ధైర్యంగా ఎలా 
పోరాడగలదో చిత్రిస్తారు. ఆ పాత్రను చూసి, అబ్బుర పడిన 
గోపాలకృష్ణగారు “మధురవాణి 
ఊహాత్మక ఆత్మకథ” వ్రాశారు | డా.జి. అరుణాదేవి 
2007లో | విశ్రాంత అధ్యాపకురాలు 

మధురవాణి భావాలను, 
అనుభవాలను, ఆలోచనలను ఆమె నోటివెంట ఆమె భాషలో 
పలికిస్తే, ఆమె కథను ఆమె మాటలతోనే చెప్పిస్తే 

ఎలావుంటుందన్న ఆలోచన - ఒక గొప్ప వినూత్నమైన 
ఊహ - గోపాలకృష్ణ గారి మనస్సులో మెదిలింది. ఆ 
 ఆలోచనారూపమే" ఈ ఊహాత్మక ఆత్మకథ! కేవలం 
నాటకంలోని కల్పిత పాత్రగా కాకుండా, మనసున్న 
మనిషిగా ఊహించుకొని, ఆమె కథకు శ్రీకారం 
చుట్టారు. ఆమె పాత్రను పూర్తిగా అర్థం చేసుకొని, 
తన “జీవితంలో జరిగిన వివిధ సంఘటనలు, 
తనచుట్టూ చేరే మగవాళ్ళు, వారి కపటపూరిత 
మాటలు, నటనలు, తన మర్యాదలేని జీవితం - ఆమె 
మనోనేత్రంతో చూసి, ఆమె మనోభావాలను, మనస్త 
త్వాన్నీ ఊహించి కథ రాయటం అంత సులభతరం 
కాదు. 

రచయిత తానే మధురవాణియై, ఆ పాత్రలో లీనమై 
జీవిత కథ చెప్పటం - ఒక అద్భుతమైన సృష్టి! ఇలాంటి 
ఊహాత్మక ప్రయోగం బహుశా తెలుగు సాహిత్యంలో 


జనవరి-మార్చి, 2021 | 


సజీవశిల్పం మధురవాణి 


అదే ప్రథమం! ఆమెనొక అసాధారణ స్త్రీమూర్తిలా తలపొసినందునే ఒక సజీవశిల్పంగా 
పాఠకుల ముందు వుంచగలిగారు. “ చదువుతున్నంతసేపు మధురవాణి పాఠకుల 
కళ్ళముందు కదలాడుతూ ఉంటుంది. మనతో మాట్లాడుతూ తన భావాలు 
పంచుకుంటున్నట్లే వుంటుంది. 

నాటి సామాజిక పరిస్థితులలో దేవదాసి పద్ధతి క్రమేపీ కాలంలో మార్చుచెందుతూ, 
డబ్బుకు శరీరాన్ని అమ్ముకొనే వృత్తిగా ఎలా “మారిందో తెలుసుకున్నాక అందులో 
నుంచి ఎలా బయటపడాలన్న స్పృహ, ఆలోచన, వేశ్యావృత్తికి సాక్షిగా, కొత్తతరానికి 
ప్రతినిధిగా నిలిచిన ఆ సంఘరణను, కాలంతోపాటు ఆమె జీవనవిధానంలో కలిగిన 
మార్పును సరిగ్గా అర్ధం చేసుకోవాలంటే ఆమె నోటే వినాలి! అందుకే ఆమె ఆత్మకథ! ! 

“ఆత్మగౌరవం పన్న ఏ మనిషీ తాను బ్రతుకుతున్నది గంజిగుంటని గుర్తెరిగిన 
తరువాత కూడా అందులోనే హేయంగా ఎందుకు బ్రతుకు గడపాలనుకుంటుంది?” 
(పే. 115) 

తన వృత్తి హైన్యతను తెలుసుకొని మారాలనుకున్న మధురవాణి ప్రశ్న. ఇకనుంచీ 
తను “వన్నెల చిన్నెల వయ్యారి వగలాడి కాదు. ఒక గొప్ప శిల్పకారుడు మనస్సుతో, 
మేధస్సుతో శిల్పించిన సంపూర్ణ ప్రతిమ! సృష్టికర్తే మురిసిపోయి, ముగ్గుడైనట్టి 
ముత్యాలసరం ఈ మధురవాణి!” ఎంత ఆత్మవిశ్వాసం! ఎంత గొప్పభావం 
మధురవాణి నోట పలికిస్తారు రచయిత! 

సృష్టికర్తయేమో గానీ, ఆత్మకథతో మధురవాణిని శిల్పంగా మలచిన గోపాలకృష్ణ 
గారు మాత్రం మురిసిపోయి, ఉబ్బితబ్బిబ్బయ్యారు నిస్సందేహంగా! అందుకే, 
“మధురవాణి అనే సృష్టి జరక్కపోయివుంటే సాహిత్యలోకానికి ఎంతలోటు 
కలిగివుండును?” అంటారు. మధురవాణి, రచయిత ఊహకు కూడా అందనంత 
ఎత్తుకు ఎదిగిపోయింది ఆమె ఆత్మకథతో. 

తన ఆత్మకథ ఎవరు రాశారని సరళ అడిగినట్లు, దానికి మధురవాణి, “నా ఆత్మ 
కథ రాసింది నేను కాదు. పెన్నేపల్లి గోపాలకృష్ణ రాసి పెట్టాడు. పేరు నాది. ఊహ, రాత 
అతనిది. అతనికి నాపై మమకారం మెండు!” అని చెప్పినట్టు కవరుపేజి మీద 
పుస్తకపరిచయం! 
మధురవాణి మనసెరిగిన పెన్నేపల్లి: 

మధురవాణి కథ కడపటి మజిలీ తన క్రొత్త జీవితంలోకి అడుగువేస్తున్నప్పుడు 
మొదలుపెడ్తుంది. అక్కడ నుంచి తన గత అనుభవాలను చెప్పుకుంటూ వెళ్తుంది. 
వేశ్యకు నాట్యం, సంగీతం, అందం - యివే జీవనాధారం. ఈ కళలను నమ్ముకొని కాక 
దేహాన్ని అమ్ముకొని జీవించమని శాసించినప్పుడు సమాజం మీద తిరుగుబాటు 
చేస్తుంది. సరియైన దారిలో గురజాడవారి ఉదాత్తభావాలే నడిపించాయంటుంది. 
వేశ్యావృత్తిని నిర్మూలించాలంటే ముందు వారిని మనుష్యులుగా చూడడం అవసరం 


| జనవరి-మార్చి, 2021 


సజీవశిల్పం మధురవాణి 


అని, గురజాడ వారు అన్నప్పుడు, 

“ఆ ఎముకల పోగులాంటి బక్కపలచని మనిషిలో ఎంత గొప్ప ఆలోచనలో?” అని 
ఆశ్చర్యపోతుంది. (పే. 156) 

తన జీవిత విధానాన్ని, తనలో కలిగిన మార్పులను చెప్పుకుంటుంది. తన వృత్తికి, 
పరిస్థితులకు మధురవాణి కట్టుబడి జీవిస్తుంది. ఆమెలో వున్న సంస్కారం, ఆలోచనలు 
ఉదోత్తమైనవి. కాలంతోపాటు కీ బానస్థితికి దిగజారిన ఈ వ్యవస్థ సపై తిరగబడాలని, తన 
కంటిన బురద తనే కడిగేసుకోవాలన్న కోరిక తనలో మార్పుకు నాంది. లోకం పోకడలు 
గమనించి, నిర్మలమైన అంతఃకరణతో మంచిచెడులు చూసింది. ఒక్కొక్క అనుభవం 
నుంచి ఒక్కోపాఠం నేర్చుకొంది. చెడ్డతో స్నేహంగా వుండటం తప్పకపోయినా 
కడవరకు దాన్ని ఓడించడానికే ప్రయత్నం చేస్తుంది. మనసుకు మలినం అంటనంత 
వరకూ తాను పవిత్రురాలనని చెప్పగలిగిన ఆత్మస్థిర్యం. వృత్తిరీత్యా వేశ్య అయినా 
ప్రవృత్తిరీత్యా మనసున్న మంచి మనిషి. 

సంఘసంస్కర్తలమన్న ముసుగులో పెద్ద మనుషులు ఆడుతున్న కపటనాటకాలను 
సమయోచిత ఆలోచనతో ఎత్తిచూపి బుద్ధి చెప్పగలదు, నిలదీయగలదు. “అంతా 
దైవనిర్ణయం, విధిరాత) అనే కరటక శాస్త్రుల్ని పట్టుకుని మనం చేసే వెధవ పనులన్నిటికీ 
దేవుడిమీద నిందలేయడమేమిటని దులిపి పారేస్తుంది. 

“మధురవాణి అనే నేను యిలాంటి జీవితం గడపటానికి ఎవరిది పూచి? 

నానుదిటి వ్రాత ఎవరు వ్రాశారు? మనుషులా? దేవుడా? భూమ్మీద పడిన శిశువు 

నుదిటిపై యిది సాని, యిది సంసారి అని రాసి వుంటుందా?” (పే. 18) 

అన్నతర్మానికి కరటక శాస్త్రి దగ్గర ఏ సమాధానమూ లేదు. 

రంగనాధ అయ్యరు సానీనుద్దరించే నెపంతో భార్యను పుట్టింటికి పంపీ, 
గోపాలరావు సంఘ న. "మెతింగులకు వెళ్తున్నానంటూ “భార్యకు చెప్పీ 
సానివాడలకు వెళ్తూ వుంటారు. ప్రేమ సముద్రంలో పీకల వరకు మునిగిపోయిన వీళ్ళా 
తమను వుద్ధరించే సంస్కర్తలు? అంటూ ఎకసెక్కాలాడటం మధురవాణికే చెల్లు. 
ఇటువంటి పేతిదేవుళ్ళ నీడలో బతికే ఆ మహాస్వాధీమణులకన్నా తానే పవిత్రురాలనని, 
నిజాన్ని నిర్భయంగా "మాట్లాడే తానే గొప్ప నీతిగలదాన్నని అంటుంది. తన వృత్తిలో 
రహస్యం లేదు, దాచుకోవడం లేదు. మర్యాద ముసుగులో వాళ్ళు చేసే అవినీతి 
వికృతచేష్టలకంటే ఎప్పుడూ అబద్ధమాడని తానే మర్యాదస్తురాలనంటుంది. ఈ 
పెద్దమనుషులంతా 'నిజాయితీపరులైన, తన వృత్తికి బద్దురాలైన వేశ్యకంటే ఏవిధంగా 
మిన్న? (పే. 41) ఇలా తమ నిజాయితీ గురించి నిర్భయంగా చెప్పగలిగిన గుండె 
ధైర్యం ఈ పెద్దమనుషులకు వుందా? అని ప్రశ్నిస్తుంది. 

రామప్పపంతులు తనను పొరుగూరు లేవదీసుకుపోయినప్పుడు, దర్గాగా 
గ్రామంలో ఇంటిలోనే మకాం పెట్టించాడు. అప్పుడు మధురవాణి, “ప్రేమకు పెళ్ళాం, 


జనవరి-మార్చి, 2021 | 


సజీవశిల్పం మధురవాణి 


మోహానికి వేశ్యా” అంటూ ఎగతాళి చేస్తూ యిదంతా పురుషకుట్ర అంటుంది. 
వేశ్యలంటే అంత చులకనా? అంటూ నిలదీస్తుంది. 

“జెరా! ఆడదాన్ని వేశ్యగా ఫిరాయింపు చేసి జాతిని ఎంత అనాడీ చేసిందీ పురుష 
ప్రపంచం?” (పే. 36) రామప్పపంతులంత చెడ్డవాడు ముల్లోకాలు కాగడావేసి 
వెతికినా వుండడంటుంది. అయినా అతని ఎడల మంచిగా వుండటానికే ప్రయత్నిస్తుంది. 

సౌజన్యరావు పంతులకి వేశ్యలంటే చులకన. వాళ్ళకు మంచి ఉండదని 
నమ్ముతాడు. అందుకే వాళ్ళలో మంచితనం గుర్తించడానికి యిష్టపడడు. అతను 
వేశ్యలవైపు కన్నెత్తి చూడడని, జి అతని వ్రతమని కరటక శాస్తి స్త్రి చెప్పినప్పుడు, “అదేం 
వ్రతం? వేశ్యాతృణీకార భీత్కార వ్రతం కాబోలు! వేశ్యను చూడరాదు. తాకరాదన్న 
కఠోర నియమం తప్ప సంస్కరించాలన్న ఆలోచన ఆయనకు లేదా?” (పే 75) 

ఇటువంటి చమత్క్మారమాట విరుపులు మధురవాణి నోటివెంట పలికిస్తారు 
రచయిత. ఇంత కఠోరమైన వ్రతం చివరకు మధురవాణి చేసిన సాయానికి షేక్‌ హ్యాండ్‌ 
ఇచ్చినప్పుడు ఏమౌతుంది? మధురవాణి అడుగుతుంది నిస్సంకోచంగా, “ఏమిటి 
తాత్సర్యం? వేశ్యశరీరం తగిలితే తగిలిన శరీరం కోసేసుకుంటానన్న ఆదర్శం 
హాస్యాస్పదమని తానే గుర్తెరగడం! అవునా”?! (పే. 75) 

ఈ మగవాళ్ళ తత్వాలు లోతుపాతులు పట్టి చూడగలిగింది కాబట్టి, వాళ్ళకు 
సమాధానం దొరక్కుండా, తన మాటల చమత్కారంతో వాళ్ళనోళ్ళు 
మూయించగలిగింది. గిరీశం అధునాతన భావాలున్న వాడినని గొప్పలుపోతూ 
బుచ్చమ్మలాంటి బాల్యవితంతువులను పెళ్ళిపేరుతో మోసం చేయడానికి సిద్ధపడ్డప్పుడు 
ఏకిపారేస్తుంది. యిదేనా సంఘసంస్కరణ అంటే? అని. గిరీశం సిగ్గు, ఎగ్గూ వదిలేసిన 
వాడు కనుక అవమానానికి, ఓటమికీ ఎన్నడూ వగచడు. " దూషణభూషణ 
తిరస్కారాలకు అతీతుడు. సంఘసంస్కర్తలంటూ జారిపడిపోతూ వుంటారని, చివరకు 
తనలాంటి వాళ్ళ చేయే ఆసరా అవుతుందని అంటుంది తరతరాలుగా ఆ వృత్తినె 
నమ్ముకొని బతుకుతున్న అభాగినులకు మరొక జీవనమార్గం చూపకుండా, వారి 
కడుపుగొట్టడం ఎంతవరకూ న్యాయమని ప్రశ్నిస్తుంది. “వేశ్యను చావగొట్టి వల్లకాటికి 
సాగనంపటానికి పంతులుగారు అందిపుచ్చుకోని ఆయుధం లేదు కదా?” (పే. 53) 

వేశ్యలు నశించని సమాజం బాగుపడదని చెప్పడం, తమతో సంబంధం వున్న 
వారిని మాత్రమే ఉద్ధరించాలనటం - మధురవాణికి కోపం తెప్పిస్తుంది. “ఈ భూమి 
మీద వున్న యావన్మీంది సానుల్ని కట్టగట్టి రాజమేంద్ర నడివీధిలో భోగిమంటవెేసి 
వెచ్చగా చలికాచుకోరాదో?” (పే 57) తని సూటిగా ప్రశ్నిస్తుంది. నిర్భాగ్య వేశ్యావృత్తిని 
మట్టుకు నిప్పులుకురిసేమూడో కంటితో చూశారంటుంది. ఎదుటివాళ్ళు ఆత్మరక్షణలో 
పడేలా మాట్లాడగల నేర్చు తనది. 

ఎంతమంది సంస్కర్తలు వచ్చినా ఎవరు ఏమి ఉద్ధరించగలిగారని ఆక్రోశిస్తుంది. 


| జనవరి-మార్చి, 2021 


సజీవశిల్పం మధురవాణి 


అభంశుభం తెలియని పసిపిల్లలను 
కన్యాశుల్మానికి ఆశపడి 
బాల్యవితంతువులుగా దుర్శరజీవితం 
గడపడం వేలెత్తి చూపుతుంది. 
అగ్నిహోత్రావధానులు రెండవ 
కూతురును ముసలాడికిచ్చి పెళ్ళి 
చేయాలనుకున్నప్పుడు, ఎంత చెప్పినా 
వినడు. ఎందుకంటే బుచ్చమ్మ వైధవ్యం దాని తలరాతట! “పాలుబ్ధం” చాలక 
ప్రాప్తించిందట. తలరాతను ఎవరూ, తప్పించలేరన్నప్పుడు, “ఎవరు రోసిన రాతో? 
స్వార్థచింతనతో తనలాంటి తండ్రులు రాసింది కాదూ? మన తలరాత ప్రాలుబ్ధం అని 
ఏ విషయాలు వదిలేస్తున్నారు?” (పే.89) 

అవధానులు చేస్తున్నది న్యాయమేనా అని మధురవాణి ప్రశ్నిస్తే, తగిన సమాధానం 
చెప్పలేక మాట దాటవేస్తాడు. ఇటువంటి దురాశాపరులే ఆడవాళ్ళ శత్రువులంటుంది. 

“ఆడదాని బ్రతుకు మట్టిపాలైనా మగవాడికేమిటి ఖాతరి? 

ఎన్ని అనర్జాలు? ఎంత "ఆక్రూరం?” (పే. 99) 

నిస్సహాయులైన ఈ ఆడవాళ్ళంతా తిరగబడాలని కోరుకుంటుంది. వితంతువులకు 
తమ బ్రతుకులో అపశ్రుతిని సరిదిద్దుకునే అవకాశం వీరేశలింగం పంతులు గారు 
కల్పించి, పునర్వివాహాలు చేసినప్పుడు చాలా సంతోషపడుతుంది. ఈ దురాచారం 
తుదముట్టించే ప్రయత్నం కొంతమేర విజయవంతం అయినందుకు. ఈ విషయంలో 
ఆయన నిస్సంశయంగా మహాపురుషులు. ఇదే ప్రయత్నం, ఇంత కనికరం వేశ్యల 
విషయంలో ఎందుకు చూపరని బాధపడుతుంది. 

అప్పుడప్పుడు తన పాట వినటానికి వచ్చే గురజాడ పంతులుగారంటే చెప్పలేని 
అభిమానం, భక్తి, గౌరవం. ఒకసారి మాటల్లో తనతల్లి, “వేశ్యకు మాత్రం నీతి 
వుండొద్దూ?” (పే. 31) అంటుంది. పంతులుగారు ఒక్కక్షణం నివ్వెరపోతారు. 
తేరుకొన్నాక, “జెరా! ఇంతకాలానికి వేశ్యనోట నీతి అనేమాట వినరావటం 
ఆనందంగా వుంది సుమా!” అంటారు. ఏ వృత్తికైనా ఒక నీతి, సంప్రదాయం వుండాలి 
కదా? మరి వేశ్యవృత్తికి కూడా నీతి వుండొద్దూ అని ప్రశ్నించడంలో, సానిదాని నీతి 
గురించి పంతులుగారు ఆలోచించేలా చేయగలిగిన వ్యక్తిత్వమున్న మనిషిగా 
మధురవాణిని రచయిత మలిచారు. మధురవాణి దృష్టిలో మానవీయదృష్టి కలిగి, 
వారిలోని మానవత్వాన్ని గుర్తించి, గౌరవించి, వారి కన్నీళ్ళకు కారణం ఎరిగినవారు 
పంతులుగారు ఒక్కరే. అట్టి సత్పురుషుని దయ సంప్రాప్తం కావడం మధురవాణి 
అదృష్టం కాదూ? అనుకొంటుంది. 


జనవరి-మార్చి, 2021 | 


సజీవశిల్పం మధురవాణి 


రచయిత అప్పటి వాడుకభాష, మాండలీకాలు, పాత్రోచిత సంభాషణలు చక్కగా 
వ్యక్తీకరించారు. మధురవాణిలో నీతితప్పని, ఆత్మవంచన చేసుకోని జీవితం. 
అన్యాయానికి ఎదురొడ్డడం, చేతనయిన సాయం చేయటం, సమయసూూర్తి, 
అం మాటలు అవినీతి కూపంలోను మంచిని పెంచడం, అందరినీ 
ప్రేమించడం లాంటి గొప్ప లక్షణాలన్ని ప్రోదిచేసి మలచిన పాత్ర. ఆమెలో కలిగిన 
మార్పు మారుతున్న సామాజిక పరిస్థితులకు, చరిత్రకు దర్పణం 

ఆత్మకథా ప్రారంభంలో సౌజన్యరావు ప్రశ్నకు తన పేరు మధురవాణి అని, ఊరు 
విజయనగరం అని చెప్తుంది. ఇంటిపేరు అడిగితే “'కన్యాశుల్మం' అని చెప్పి వుండేదాన్ని 
అనటంలో ఎంత విరుపు, చమత్కారం! అలాగే కథ చివర్లో గురజాడ గారి మరణం 
హృదయానికి హత్తుకొనేలా రాస్తారు. పంతులుగారు పోయారని తెలియగానే 'మా 
గురువుగారు పోవడం ఏమిటి?” అనుకుంటూ గాల్లో తేలుతున్నట్లు నడచివెళ్తుంది. 
పంతులుగారి దగ్గర కూర్చోగానే మధురవాణిని చూసి, నవ్వి, 


“మధురం! వచ్చావా? కాస్త యిసుంటారా” 

మీరు చనిపోయారంటగా? అన్నాను తలవంచుకొని. 
'పిచ్చిపిల్లా! నే చనిపోవడమేమిటే!' 

కాసేపు మౌనంగా ఉన్నారు.... 

నీవు లేవూ? నేను అంతే! 


నీవు వున్నంతకాలం నేనూ వుంటాను సుమా!” చిరునవ్వుతో (పే. 157) 

నువ్వున్నంత కాలం నేనూవుంటానని చెప్పించడంలో గురజాడ వారి కన్యాశుల్కం, 
మధురవాణి - సాహితీ ప్రపంచంలో శాశ్వతంగా వుంటాయని ఎంత హృద్యంగా 
చెప్పారు రచయిత! 

“పాట పాడు మధురం నీకిష్టమైన పాటి, అని పంతులుగారు అడిగినట్లు, ఆయనకు 
ఇష్టమైన “దేశమును ప్రేమించుమన్నా... పాట పాడడం మొదలెట్టినట్లు రాస్తారు. 
మధురవాణి పాట పాడుతూనే వుంటుంది. పంతులుగారిని సాగనంపే వరకూ. 
పాడుకుంటూనే యింటికి వస్తుంది. ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగా గురువుగారు 
ఆ కుర్చీలో కూర్చొని ప్రశాంతంగా చిరునవ్వు చిందిస్తున్నట్లు, తనతో పాటు ఆయనా 
గొంతు కలిపినట్లు అనిపిస్తుంది. పాడుతూ కాళ్ళమీద పడిపోతుంది. 

ఒంటిమీద సృహవచ్చేసరికి తూర్పున తెల్లవారుతూ ఉంటుంది. కోకిల కూస్తూ 
ఉంటుంది. ఆమె జీవితంలో కూడా ఉషస్సు కొత్త జీవితానికి స్వాగతం పలుకుతూన్నట్లు 
ముగిస్తారు. 

శే రే రే 


| జనవరి-మార్చి, 2021 


సాహిత్య ప్రకాశిక 


(భారతి పత్రిక తొలి సంచికలో “భారతి” కి శర్మానంద 
గారు పలికిన అపూర్వ పద స్వాగతాంజలి) 


భావప్రకటీకరణ మసంభావ్యమైనచో, అగ్రాహ్యంబు 
లంతర్భ్ఫూత మగుననియో, అకృతైచ్చికము లగుననియో, 
తలంచుట ప్రమాదము. ఆత్మప్రకటనమునకు, అలౌకిక భాషా ప్రయోగమును, 
ప్రాపంచికానుగతికంబులకు, సాధారణ భాషానియమమును, యాదృచ్చికములకు, 
ఉభయేతరేతర సంప్రదాయమును, అనుగమితము లగుట, విబుధాచారము. ఏది 
ఎట్లెనను, విషయావగాహనమగు భాషాప్రయోగప్రచారమే, సమంజసము. కావున 
ప్రమాదజనితంబులగు దోషలేశంబులం గైకొనక, ధారాళహృదయులరై, మా 
చదువరులు విషయగ్రహణం బొనర్తురుగాత. 

అపూర్వప్రసంగంబుల, అఖిలభారత పూర్వాపూర్వ ప్రసావనంబుల, నైహికా 
ముష్మికవిషయావబోధ విధానంబుల, సుప్ర ప్రసిద్ధకథాకథితవ్యాసంగంబుల, సదమల 
విశద యశోవిరాజమానంబగు సుగంధ గంధిలప్రపుల్ల హృదయ కుముదినియై, 
నవనవోద్భుద్ధ విబుధామోదిత భారతరహస్య విలసనా మోఘ వ్యవసాయానుభూతతత్త్వ 
విమర్శనా కౌశల్యంబున, కుసుమవర్షంబులం గురియుచు, కోమల ప్రణయగీతామృత 
రసప్రవాహంబుల, నభ్రగంగయో యన, ఆత్మసంతానహృదయకలుషక్షాళన కుతూ 
హలియై, విస్తృతవృత్తంబుల, పండితపామరారాధ్యయై, మృదుపదవచనరచనా 
శృంగారవిలాస లాలసియై, కమ్మదెమ్మెరల గమగమలతో, ఉత్తరాభిముఖీయై, ఆంధ్ర 
సర్వస్వంబును పవిత్రంబొనర్ప, నిదే! మా నవ్య “భారతి" యీదెసనుండి ముద్దు 
గుల్కులేనడలతో, బయలువెడలినది. 

విజయోస్తు, “భారతీ!” విజయోస్తు. వర్ణత్రయీ! స్వాగతము. “భారతీమతల్లీ! 
సుస్వాగతము. అమ్మా! నీ పుత్రపుత్రికాసహస్రంబుల సానురాగదృక్కుల నను 
గ్రహింపుము. నీ చతురంతయానమును, వీథివీథికిం జననిమ్ము. నీ వింటింట విందవు 
కమ్ము. మా పరిచర్యల నామోదింపుము. మా సోత్రపాఠములకు తా విమ్ము. మా గీతా 
గానంబుల కామోదింపుము. హితబోధలొనర్చుము. తరణోపాయముం జూపుము. 
ధర్మతత్పరులం జేయుము. అభీష్టాభిసిద్ధి కాశీర్వదింపుము. వేయేల! మమ్మెల్లర నీ 
బిడ్డల మనిపింపుము. ఇదియ నా ప్రథమాంజలి. 

xxx 


శర్మానంద గారు 


| జనవరి-మార్చి, 2021 


కరుణశ్రీ గారి కావ్యత్రయ దర్శనం 


కరుణశ్రీ గారి కావ్యత్రయ దర్శనం 


క్రౌంచపక్షుల వియోగాన్ని చూసి విచలితుడైన వాల్మీకి 
మహర్షి శోకం శ్లోకంగా మారినట్లు పాయిఖానాలు; పరిశుభ్రం 
చేసే 'హేకీపిల్లను చూసి బాధపడిన నాన్న నోటి వెంట 
వెలువడిన పలుకులే పద్యంగా మారాయి - 


ఒక్క రోజీవు వీథుల నూడ్వకున్న 


దా. జంధ్యాల 


తేలిపోవును మా పట్టణాల సొగసు; జయకృష్ణ బాపూజీ 


టెక్సాస్‌ 


బయటపడునమ్మ ! బాబుల బ్రతుకులెల్ల; ఇర్విం 
ఒక క్షణమ్మీవు గంప క్రిందకును దింప. 


“సామాజికస్పృహ కవిత్వంలో ఉండితీరాలి” అని గొంతు చించుకొనే విమర్శకులకు 
ఆనాడే తన తొలి పద్యం ద్వారా సమాధానమిచ్చారు ఆయన. 


“పాకీదానిగ నాడిపోసికొను ఈ పాపిష్టిలోకమ్ము నీ 
బాకీ తీర్చుకొనంగలేదు జగదంబా! జన్మజన్మాలకున్‌” 
అని పాకీపిల్లను “జగదంబా” అని సంబోధించటం ఆయనకే చెల్లింది. 


“ పాకీదే కద మాకు మా జనని బాల్యమ్మందు సంజీవనీ !” అని ప్రతి తల్లీ మా 
చిన్నప్పుడు మాకు నీవు చేసిన పనే చేసిందని ఆ పవిత్రమూర్తికి నమస్సులర్చిస్తారు 
పన్నెండు పద్యాలలో. 

ఆనాటి నుండి జీవితాంతం వరకు సమాజంలో ఏ చిన్న సంఘటన తనను 
కదలించినా, కరగించినా దానిని కవితా శిల్పంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది. ఇలా 
శతాధికమైన అంశాలపై తాను రాసిన కవితలను ఐదు భాగాల ఉదయశ్రీ కావ్యంగా 
రూపొందించారు. 

ఆయన దృష్టిలో “ కవిత్వం ఒక కమ్మని అనుభూతి. మానవత్వంలో నవత్వం 
చూపించే అందాల ఆశాజ్యోతి. అది జీవిత విపంచి మేళవించి మోగించిన కల్యాణ 
గాంధర్వగీతి. అది ఎదలో మెదులుతుంది. పదంలో కదులుతుంది. ఉదయాన్ని 
సృజిస్తుంది. అభ్యుదయాన్ని అందిస్తుంది. అది సత్యసనాతనం. నిత్యవినూతనం.” 

సమత, మమత, దయ, సానుభూతి, సంస్కృతి, జాతీయత, దైవభక్తి, దేశభక్తి వంటి 


జనవరి-మార్చి, 2021 | 


కరుణశ్రీ గారి కావ్యత్రయ దర్శనం 


ఆదర్శగుణాలను రంగరించి ఆ కవితామృతాన్ని ఆంధ్రులకు అందించి ఆబాలగోపాలాన్ని 
ఆనందింపజేసిన నిజమైన ప్రజాకవి నాన్న. కరుణాసింధువైన బుద్దుణ్ణి “కరుణశ్రీ”గా 
ఆయన భావించారు. అదే కలం పేరుగా గ్రహించారు. ఎందరెందరో “నామాంత 
శ్రీమంతుల”కు మార్గదర్శకులైనారు. 
నాన్నగారి గ్రంథాలు చిన్నవీ పెద్దవీ మొత్తం 76. వాటిలో అత్యంత ప్రధానమైనవి 
మూడు- ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ. “ఈ కావ్యత్రయంలో మీ కిష్టమైన కావ్యం 
ఏది?” అన్న పాఠకుల ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం - “ఉదయశ్రీ నా హృదయం. 
విజయశ్రీ నా శిరస్సు. కరుణశ్రీ నా జీవితం.” 


ఉదయశ్రీ 

“ సాంధ్యశ్రీ” అనే కవితలో - “సంజ వెలుంగులో పసిడిచాయల ఖద్దరుచీర కట్టి 
నారింజకు నీరువోయుశశిరేఖవె నీవు” అన్న పద్యంలో శశిరేఖ చేత “ఖద్దరు చీర 
కట్టించటం కవికి స్వదేశీవస్తువైన ఖద్దరు మీద గల మమకారానికీ, గాంధీజీ “బోధనల 
పట్ల ఉన్న అసక్తికీ తార్కాణం. అలాగే “ప్రాభాతి” అన్న కవితలో “లెమ్ము పోదము 
ప్రమోదముతో మన మాతృపూజకున్‌” అని నాయకుడు నాయికతో పలకటం 
భారతమాత పట్ల ఆయనకు గల భక్తిని తెలియజేస్తుంది. 


“ధనుర్భంగం” అన్న కవితలో శ్రీరాముడు శివధనుస్సును విరచి వీరరాముడైన 

సందర్భాన్ని కవి ఎలా వర్ణించారో గమనించండి - 

ఫెళ్లుమనె విల్లు; గంటలు ఘల్లుమనె; గు 

భిల్లుమనె గుండె నృపులకు; రుల్లుమనియె 

జానకీదేహ; మొక నిమేషమ్మునందె 

నయము జయమును భయము విస్మయము గదుర. 

ఇందులో ద్విత్వలంకారావృత్తితో కూడిన వృత్త్యనుప్రాసాలంకారం, త్రివర్ణావృత్తితో 
కూడిన అంత్యానుప్రాసాలంకారం చోటుచేసుకున్నాయి. ఇంకా విల్లు విరవటంలో 
నయం, గంటలు మోగటంలో జయం, రాజుల గుండె అదరటంలో భయం, సీతాదేవి 
దేహం గగుర్పొడవటంలో విస్మయం క్రమం తప్పకుండా వర్రింపబడటం వల్ల 
క్రమాలంకారం వెల్లివిరిసింది. ఇవన్నీ ఒకేఒక తేటగీతిలో తేటతెల్లం చేయబడ్డాయి. 


చెల్లరే విల్లు విరచునే నల్లవాడు! 
పదిపదారేండ్ల యెలరాచ పడుచువాడు! 
సిగ్గు సిగ్గంచు లేచి గర్జించినారు 

కనులు కుట్టిన తెల్లమొగాలవారు. 


| జనవరి-మార్చి, 2021 


కరుణశ్రీ గారి కావ్యత్రయ దర్శనం 


అన్న పద్యంలో రాముణ్ణి నల్లవాడు - అనీ, వెలవెలబోయిన రాజుల్ని 
తెల్లమొగాలవారు- అనీ పేర్కొనటం వల్ల భారతీయులు, ఆంగ్లేయులు స్ఫురింపజేయ 
బడటం విశేషం. శివధనుస్సు నెత్తటం స్వాతంత్రఫల ప్రాప్తిగా భావింపవచ్చు. 


విజయశ్రీ : 

విజయశ్రీ కావ్యంలో మొత్తం 205 పద్యాలూ, ఐదు విభాగాలూ ఉన్నాయి. 
శీరతాలోచోం. స్మంధావారం, విషాదం, ప్రబోధం, విజృంభణం అనే శీర్షికలలో పంచ 
పాండవుల మనోభావాలు ప్రతిబింబిసాయి. 


కురుక్షైత్రసంగ్రామంతోపాటు భారత స్వాతంత్ర్య సంగ్రామాన్నికూడా స్ఫురింపజేస్తూ 
రాయబడిన ధ్వనికావ్యం విజయశ్రీ. రాయబారం విఫలమై - “ఐనవి సంధిసంబరము 
లాయుధము ధరియింపుడయ్య! దాపైనది వీరభారత మహారణరంగము” అని పలికిన 
శ్రీకృష్ణుడితో ధర్మరాజు ఇంకా శాంతివచనాలు వల్లిస్తుంటే ద్రౌపది తన పలుకుల 
ములుకులతో పాండవులలో రణోత్సాహాన్ని రగుల్కొలుపుతున్నది. 

భుజా గ్రముల్‌ పొంగ పురోగమింతురో? 

ధ్వజా గ్రముల్‌ వంగ తిరోగమింతురో? 

శరమ్ములన్‌ దాల్సి పరాక్రమింతురో? 

కరమ్ములన్‌ మోడ్చి పరిక్రమింతురో? 

“ఉప్పొంగే భుజాలతో యుద్దానికి సన్నద్ధం అవుతారా? కిందకు దించిన జెండాలతో 
పలాయనం చిత్తగిస్తారా? బాణాలు ధరించి వీజృంభిస్తారా? చేతులు జోడించి వాళ్ల వెనక 
నడుస్తారా? తేల్చుకోండి. ” అన్నపాంచాలి పలుకులు అల్పాక్షరముల అనల్పార్ధ రచనగా 
వెలువరించిన కవి ప్రతిభకు నిలువెత్తు నిదర్శనాలు. కొడుకులకూ “కోడళ్లకూ 
మనుమళ్లకూ దూరమై ధృతరాష్ట్రుడి భవనంలో కాలం గడుపుతున్న కుంతీదేవిని కవి 
ఎలా వర్ణించారో చూడండి - 

విశ్వవిఖ్యాత భారతవీరమాత 

కుంతి పడియుందె కురురాజు కొంపలోన; 

అశుధారలు తన లోచనాంచలముల 

యమునలై గంగలై కృష్ణలై స్రవింప. 


ఇక్కడ గంగ- కృష్ణ - యమునలుగా మారిన కన్నీటితో కుమిలిపోతున్న కుంతీ 


మాతతోపాటు గంగ - కృష్ణ - యమున నదులతో నిండిన భారతమాత కూడా 
అప్రయత్నంగా మనకు దర్శనమిస్తుంది. 


జనవరి-మార్చి, 2021 | 


కరుణశ్రీ గారి కావ్యత్రయ దర్శనం 


కరుణశ్రీ : 

ఈ ' కావ్యంలో మొత్తం 43 శీర్షికలు ఉన్నాయి. అయితే కవి పేరు, కావ్యం పేరు, 
కావ్యనాయకుడి పేరు ఒక్కటే కావటం ఎంత విచిత్రం ! అదే కరుణశ్రీ ర్రికావ్యం విషయంలో 
జరిగింది. బుద్దుణ్ణి తన ప్రభువుగా, తన ప్రేమమూర్తిగా, తన ఆదర్శజ్యోతిగా, తన ఆరాధ్య 
దైవంగా భావించిన నాన్నకరుణశ్రీ కావ్యాన్నితన చేపతలక గా చేసికొని మొదటిభాగం 
రచించిన నలభై సంవత్సరాల అనంతరం రెండవభాగం రాసి సి సిద్ధమనోరథులైనారు. 


సిద్దార్థ రాకుమారుడు శ్రీనీ, శ్రీమతినీ, చిరంజీవినీ, సింహాసనాన్నీ పరిత్యజించి 
మహాభినీష్మమణం చేసి మర్రిచెట్టు నీడల్లో బుద్దుడై [ ప్రపంచానికి అమరసందేశాన్ని 
అందించిన విషయం “కరుణశ్రీ” కావ్యంలో రోజమనోజ్ఞంగా వ్యక్తీకరింపబడింది. 
అసూయాద్వేషాలతో, కామ క్రోధ లోభ మోహ మద “మాత్సర్యాలతో, అస్తవ్యస్త 
పరిస్థితులతో అలమటించే లోకానికి శాంతి, ప్రేమ, కరుణ, అహింసలను బోధించిన 
బుద్ధభగవానుడికి ఇలా పునరాహ్వానం పలికారు ఆయన - 


దయసే సయంగదవయ్య త బంద! ప్‌ పదస్పర్శచే 
గయి సేయంగదవయ్య భారతమహీఖండంబు; దివ్యత్క పా 
మయమందారమరందబిందులహరి మందస్మితాలోకముల్‌ 
దయసే సయంగదవయ్య మానవ మనస్తాపంబు చల్లారగన్‌. 


“మహాభీనిష్మమణం” ఘట్టంలో సతీసుతులను వీడి వెళ్లటానికి దోలాందోళిత 
హృదయుడైన సిద్దార్ధరాకుమారుడి పరిస్థితికి తగ్గట్లు సెమ్మెలలోని దీపాల కదలికను 
ఎంత సహజంగా చీత్రించారో కవి - 


పొమ్మనినట్లొ ! పోవలదు పోవలదంచనినట్లా ! వెన్మకున్‌ 
రమ్మనినట్లొ ! రావలదు రావలదంచు వచించినట్టులో | 
సెమ్మెలలోని దీపములు చిత్రముగా తలలూపె; రాజహ 
ర్యమ్మున వెచ్చనూర్చుచు నృపాత్మజుడిట్టటు సంచరింపగన్‌. 


జీవించినంత కాలం కవిత్వం రాసి, కవిత్వం రాసినంత కాలమే జీవించిన మహాకవి 
నాన్న గారు. తన కవిత్వాన్ని ప్రజల నాల్మలపైన నాట్యం చేయించిన ప్రజా 
హృదయాస్థానకవి ఆయన. 
xxx 


| జనవరి-మార్చి, 2021 


నవయుగాల బాట “నార్ల” మాట 


సాహిత్య ప్రకాశిక 


నవయుగాల బాట 
నార్ల” మాట ఆ 


తెలుగు సంపాదక శిఖరం నార్ల వెంకటేశ్వరరావు. యూత 
నిజానికి సంపాదకుడు అనే మాట ఆయనకు ఇష్టం | ఫోన్‌ 9293102305 
ఉండదు. అందులో సంపాదన శబ్దం ధ్వనించడం వల్ల 
కాబోలు.ఎడిటర్‌ అనే పదమే ఆయనకు ఇష్టం ముట్నూరి కృష్ణారావు,ఖాసా 
సుబ్బారావు తర్వాత తరంలో అంతటి ప్రభావం చూపించినవారు నార్ల తప్ప ఇంకొకరు 
లేరు. ఇంగ్లిష్‌ లో వీఆర్‌ నార్లగా (| ప్రసిద్దులు. నండూరి రామమోహనరావు, పురాణం 
సుబ్రహ్మణ్యశర్మ వంటి దిగ్గంత arr కూడా వీరి ప్రభావం ఉంది. కేవలం 
ఒక ఎడిటర్‌ కోసమే ఒక వార్తాపత్రికను స్థాపించడం వీరి విషయంలోనే జరిగింది. 
బహుశా! అంతటి గౌరవం పొందిన ఏకైక పాత్రికేయుడు నార్ల. ఆంధ్రప్రభతో 
మనస్పర్థలు వచ్చినప్పుడు కేవలం నార్ల గురించి కె ఎల్‌ ఎన్‌ ప్రసాద్‌ వంటి పెద్దలు 
“ఆంధ్రజ్యోతి”ని స్థాపించారు. అప్పటికే ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ తెలుగునాట ఒక 
వెలుగు వెలుగుతున్నప్పటికీ, ఆంధ్రజ్యోతి స్థాపనతో కొత్త వెలుగులు వెలిగించిన ఘనత 
నార్లవారిదే. సుత్తి లేకుండా సూటిగా చెప్పడం ఆయన నైజం. చిన్న చిన్న వాక్యాలలోనే 
అత్యంత శక్తివంతంగా భావ ప్రకటన చేసే ఒరవడి నా 
ఈయన సొత్తు. మానవత్వం, హేతువాదం నీడలలో . 
తాను నడుస్తూ సమాజాన్ని నడిపే ప్రయత్నం 
చేశారు. పత్రికా భాషలోనూ ఎన్నో సంస్కరణలు 
తెచ్చారు. వాడుకభాషకు అత్యంత ప్రాముఖ్యత 
ఇచ్చారు. ఈ శైలి వల్ల తెలుగు పత్రికా లోకంలో 
పాఠకులు బాగా పెరిగారు. అదే సమయంలో 
సందర్భోచితంగా విలువైన శబాలు వాడేవారు. 

నార్ల కేవలం పాత్రికేయుడు కాదు, 
సాహిత్యజీవి. అందుకే అక్షరాన్ని అందంగా 
ఒడిసిపట్టుకునేవారు. ఎడిటర్‌ గా పత్రికలో | 
బహుముఖంగా విహరించినట్లే, సాహిత్య 
సృష్టిలోనూ సృజనశీలంగా నార్ల త్‌ 
బహుముఖీనంగా ప్రయాణం చేశారు. 


సాలా 


జనవరి-మార్చి, 2021 | 


నవయుగాల బాట “నార్ల” మాట 


నాటికలు, కథలు, కవితలు, పద్యాలు, వివిధ దేశాల చరిత్రలు, చారిత్రక పురుషుల 
జీవన చిత్రాలు పుంఖానుపుంఖంగా రాశారు. సవ్యసాచిలా అటు ఇంగ్లిష్‌ లోనూ 
సమహప్రతిభ చూపించారు.ఎంత గొప్ప రచయితో, అంత గొప్ప చదువరి కూడా. ఆయన 
సొంత లైబ్రరీలో వేల పుస్తకాలు ఉండేవి. అవన్నీ అలంకార ప్రాయంగా కాక, ప్రతి పుట 
చదివినవే.ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ కంటే ముందు స్వరాజ్య, జనవాణి, ప్రజామిత్ర 
మొదలైన పత్రికల్లో అక్షరాలకు పదునుపెట్టి, పత్రికల శక్తి అంటే ఏమిటో లోకానికి 
చూపించారు. మూడు దశాబ్దాలకు పై పైగా ఎడీటర్‌ గా శిఖర సమానుడిగా ఖ్యాతికెక్కారు. 
సంపాదక రచనలో వీరిదే పైచేయి. 1 పత్రికకు దర్పణంగా చెప్పుకునే సంపాదకీయాల 
స్థాయిని హిమవత్‌ పర్వత శిఖరంపై కూర్చోబెట్టిన ఘనత వీరిదే. కేవలం నార్లవారి 
సంపాదకీయాల కోసమే పత్రికలు చదివేవారంటే- అది నార్లవారికే చెల్లింది. ఆ 
అక్షరాలు, ఆ పదాలు సరికొత్త ఆలోచనలకు జీవం పోసేవి. తాను చెప్పాలనుకున్నది 
నిర్భీతిగా, నిర్మొహమాటంగా చెప్పేవారు. కలంయోధుడు అనే మాట అక్షరాలా నార్లకు 
సరిపోతుంది. తాను నమ్మిన సిద్దాంతాలను, వ్యతిరేకించిన అంశాలను, అభిమానించిన 
విషయాలను ఒక క్యాంపెయిన్‌ లాగా నడిపేవారు. సి.రాజగోపాలాచారిని కాంగ్రెస్‌ 
శాసనసభాపక్ష నెతగా ఎన్నుకోవాలని మహాత్మాగాంధి ల పదు దానికి 
వ్యతిరేకంగా పత్రికా ముఖంగా క్యాంపెయిన్‌ నడిపారు. ఆంధ్రప్రభను నిషేధించిన 
సమయంలోనూ, రజాకార్ల దురాగతాల పైన అక్షరయుద్ధం ప్రకటించారు. 

కత్తి కంటే కలం శక్తివంతమైందని నార్ల అక్షరాలు అడుగడుగునా నిరూపిసాయి. 
మూఢ నమ్మకాలు, ఛాందస  చాదస్తాలను నిలువెల్లా విమర్శించారు.”తెలుగు 
పత్రికారచనలో వాడినీ, వేడిని సృష్టించి తెలుగు నుడికారంలో ఎంత కారం ఉందో 
తెలియజెప్పినవాడు నార్ల” అంటూ గోరాశాస్త్రి కితాబు ఇచ్చారు.”విరామమెరుగని 
రాక్షసుడు నార్ల “అని ఖాసా సుబ్బారావు అనేవారు. పత్రికల ద్వారా వ్యావహారిక భాషా 
ఉద్యమానికి 'ఊపిరిలూదినవారు. నార్ల వెంకటేశ్వరరావు.ఆంధ్రప్రభపై సెన్సార్‌ 
విధించినప్పుడు పత్రిక మొదట పేజీ మొత్తం నల్లరంగు పులిమి తన నిరసనను ఘాటుగా 
ప్రకటించారు. కమ్యూనిస్ట్‌ పార్టీకి వ్యతిరేకంగా, కాంగైస్‌ కు అనుకూలంగా 
క్యాంపెయిన్‌ నడిపిన ప్రత్యేకత నార్హవారిదే. రెండుసార్లు రాజ్యసభ సభ్యత్వం పొందిన 
ఘనత కూడా నార్లవారిదే. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాంస్కృతిక 
వ్యవహారాల సలహాదారుడుగా ఉన్నారు. అకాడెమీలు రద్దు చేయడం మొదలైన 
సలహాలు వీరివే.కొందరి పట్ల వ్యక్తిగతంగా గౌరవం ఉన్నా, విషయం వచ్చేసరికి 
తీవ్రంగా విభేదించేవారు.టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, కళా 
వెంకటరావు, ఎన్‌ జి రంగా, కాసు న. మొదలెన పెదలందేరూ నార్ల 
కలంపోటుకు గురైనవారే. తేడా వస్తే, పతాక శీర్షికల్లో ధ్వజమెత్తేవారు. అంతటి 
ధైర్యశాలి. మొదట్లో ఎం ఎన్‌ రోయిని గుర్తించలేదు. ఆయన విలువ తెలుసుకున్న 


| జనవరి-మార్చి, 2021 


నవయుగాల బాట “నార్ల” మాట 


తర్వాత, వారి రచనలన్నీ చదివి, ఎం ఎన్‌ రాయికి 
పెద్ద అభిమానిగా మారిపోయారు. విశ్వనాథ 
సత్యనారాయణకు, నార్లకు అస్సలు పడేది కాదు. 
విశ్వనాథ పట్ల వ్యక్తిగతంగా గౌరవం ఉందేది కానీ, 
ఆయన భావాలు ఏ మాత్రం నచ్చేవి కాదు. 
ఇందిరాగాంధీ పట్ల కూడా వ్యతిరేక భావంతో 
ఉండేవారు. కుటుంబ వారసత్వ రాజకీయాల పట్ల 
విముఖంగా ఉండేవారు. బౌద్దం పట్ల ప్రత్యేకమైన 
ఆకర్షణ ఉందేది. చిత్ర, శిల్ప కళలంటే. చాలా ఇష్టం. 
పత్రికా రంగంలో నార్లవారి ప్రభావం ప్రత్యక్షంగా 
కొందరిపైన, పరోక్షంగా ఎందరిపైనో ఉంది. కృష్ణాజిల్లా కాటూరు వీరి మూల పురుషుల 
గ్రామం. 1908డిసెంబర్‌ 1వ తేదీనాడు జబల్‌ పూర్‌ లో జన్మించిన నార్ల ఫిబ్రవరి 15వ 
తేదీ 1985లో మరణించారు. మద్దూరి అన్నపూర్ణయ్య * కాంగ్రెస్‌ “ అనే పత్రికను 
నడిపేవారు. స్వరాజ్యాన్ని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ చేసిన తీర్మానంతో ఉతేజితుడై, 
కాంగ్రెస్‌ పత్రికకు 1927లో ఉత్తరం రాశాడు. ఇదే నార్హవారి మొదటి రచన. 1928లో 
వ్యాసం రాశారు. ఇదే వీరి తొలి వ్యాసం. ఉపేంద్ర, నరేంద్ర అనే పేర్లతో వ్యాసాలు 
రాస్తుండేవారు.చిన్న చిన్న ఉద్యోగాలు ప్రయత్నించినా పెద్దగా ఉపయోగపడలేదు. 
విజయవాడ నుంచి వచ్చే “ప్రజామత”లో వ్యాసాలు రాసినందుకు 5 రూపాయలు 
చొప్పున ఇచ్చేవారు.దీన్నే మొదటి ఆదాయంగా భావించాలి.భారతి పత్రికలో రాసిన 
వ్యాసానికి అప్పటి సంపాదకులు గన్నవరపు సుబ్బరామయ్య 25రూపాయల 
పారితోషికం ఇచ్చారు. అది ఆ కాలంలో చాలా పెద్ద మొత్తం. ఈ గౌరవానికి నార్లవారి 
తల్లి ఎంతో మురిసిపోయారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య నడిపే ఇంగ్లిష్‌ 'పత్రిక 
“జన్మభూమి” 'కి, కృష్ణాపత్రికకు కూడా నార్ల వ్యాసాలు రాసేవారు. ప్రభ, స్వతంత్ర 
భారత్‌ మొదలైనవాటికీ కూడా రాసేవారు. బందరు నుంచి వచ్చే “జ్యోతి” పత్రికకు 
తొలిసారిగా సంపాదకుడుగా పనిచేశారు. ఇదే ఆ పత్రిక తొలి సంచిక కూడా. 

ఇంగ్లిష్‌ జర్నలిజం పట్ల నార్లవారికి మక్కువ ఎక్కువ ఉండేది. దీని గురించే మద్రాస్‌ 
వెళ్లారు. ఇండియన్‌ ఎక్సపై ప్రెస్‌ లో చేరడానికి ప్రయత్నించారు, కానీ రాలేదు.జస్టిస్‌ 
పత్రికలో అవకాశం వచ్చినా ఎక్కువకాలం ఉండలేకపోయారు. టంగుటూరి ప్రకాశం 
పంతులు స్థాపించిన “స్వరాజ్య” పత్రికలో చేరి, వివిధ శాఖల్లో పనిచేసి చాలా 
మెలుకువలు నేర్చుకున్నారు. ఇది ఒక శిక్షణలా ఆయనకు ఎంతో ఉపయోగపడింది. 
ప్రూఫ్‌ రీడింగ్‌ నుంచి ఎడిటింగ్‌ దాకా ఆన్నీ అక్కడే నేర్చుకున్నారు.ఆ పత్రిక 
మూసివేయడంతో మళ్ళీ వెతుకులాట ప్రారంభమైంది.1938లో తన 30వ ఏట 
రామనాథ్‌ గోయంకా తెలుగులో స్థాపించిన “ ఆంధ్రప్రభ”లో న్యూస్‌ ఎడిటర్‌ గా 


జనవరి-మార్చి, 2021 | 


నవయుగాల బాట “నార్ల” మాట 


చేరారు. అప్పటి నుంచి పాత్రికేయ వృత్తిలో సి సిరపడిపోయారు. ఖాసా సుబ్బారావు, 
నారాయణమూర్తి సంపాదకులుగా తప్పుకున్న తర్వాత, 1942లో ఆంధ్రప్రభ 
సంపాదకుడిగా బాధ్యతలు తీసుకొని గొప్ప ఒరవడి సృష్టించారు. కమ్యూనిస్టులు 
ఓడిపోవడానికి, కాంగ్రెస్‌ పార్టీ గెలవడానికి నార్లవారి సంపాదకీయాలే ప్రధాన పాత్ర 
పోషించాయని చెబుతారు. “అదీ నార్లవారి కలంబలం. గోయంకాతో విభేదాలు 
రావడంతో బయటకు వచ్చారుకె ఎల్‌ ఎన్‌ ప్రసాద్‌, నార్ల అభిమానులు కలసి కేవలం 
నార్ల వెంకటేశ్వరరావు కోసం ఆంధ్రజ్యోతిని 1960 జులై 1వ తేదీన స్థాపించారు. అదీ 
నార్లవారి గొప్పదనం. ఇటువంటి ఘనత చరిత్రలో ఎవ్వరికీ దక్కలేదనే* చెప్పాలి. స్త్రీలకు, 
వ్యవసాయదారులకు ప్రత్యేక శీర్షికలు నడిపారు. గామీణవార్తలు ప్రత్యేకంగా 
ప్రచురించేవారు. కళలు, సాహిత్యం, చరిత్ర, సంస్కృతికి పెద్దపీట వేశారు. పుస్తక 
సమీక్షలు ప్రవేశపెట్టారు. పుస్తక సమీక్షలను కూడా సంపాదకీయాలుగా రాశారు.ఈ 
సంస్కృతికి శ్రీ శ్రీకారం. చుట్టింది కూడా వీరే. వీటిని ఇంగ్లిష్‌ లో కూడా య. 
చేయించేవారు. దీనివల్ల “ఎందరో తెలుగు రచయితలకు జాతీయ స్థాయిలో పే 
ప్రఖ్యాతులు వచ్చేవి. 1975లో ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీని మా 
వ్యతిరేకించారు. సంజయ్‌ గాంధీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు స్వాగతిస్తూ 
ఆంధ్రజ్యోతి ప్రత్యేక సంచికను తెచ్చింది. ఈ విధానాలన్నీ నచ్చక, సంపాదకుడుగా 
రాజీనామా చేశారు. మరి కొన్ని నెలల్లో బయటకు వచ్చేశారు. 

నార్లవారి పాత్రికేయ జీవితాన్ని పరిశీలిస్తే, తనకు నచ్చని సంఘటనలు జరిగితే, 
తెగదెంచుకొని సంస్థలను వదిలివేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆత్మగౌరవం, 
సిద్దాంతం పట్ల గౌరవంగా వీటిని భావించాలి. గాందీ, నెహ్రూ, బెర్నార్డ్‌ షా, గురజాడ, 
కందుకూరి, వేమన, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి- నార్లకు ఇష్టమైన 
రచయితలు. ఎన్నో విదేశీ పర్యటనలు కూడా చేశారు.తన రచనా జీవితంలో అనేక కొత్త 
పదాలను సృష్టించారు.ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు కాశీనాధుని 
నాగేశ్వరరావుపంతులు అంటే నార్లవారికి అమితమైన గౌరవం. నేడు జర్నలిజం ఇంత 
అభివృద్ధి చెందిందంటే, తెలుగులో ఇన్ని పత్రికలు వచ్చాయంటే, అంతా 
కాశీనాథునివారి చలువ అని చెపే ప్పేవారు.నార్లవారు మెరుపు వేగంతో రాసేవారు. కదిలే 
విజ్ఞాన భాండాగారం నార్ల.జర్నలిజం ప్ర ప్రపంచంలో నార్ల వినూత్న విరాట్‌ స్వరూపం. 
పత్రికా రచనకు ఆధునికతను అద్దిన సృజనళీలి, దార్శనికుడు. రాగద్వేషాలకు లోబడి 
జీవించినా.. సత్యానికి, ప్రతిభకు పెద్దపీట వేసిన మానవతావాది. తెలుగు పత్రికా 
ప్రస్థానంలో నార్హయుగకర్త. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వంటి పెద్దపత్రికలకు పెద్దదిక్కుగా 
నిలిచిన తేజోమయుడు. నార్ల వెంకటేశ్వరరావు వంటివారు న భూతో న భవిష్యతి. 

(ఫిబ్రవరి 15వ తేదీ నార్లవారి వర్ధంతి సందర్భంగా అక్షరాంజలి) 


| జనవరి-మార్చి, 2021 


పద్య సారభం 


పద్య సౌరభం 


తెలుగుసాహిత్యంలో శతకాలకు ఒక ప్రత్యేకస్థానం 
ఉంది. శతకాల్లోని కొన్ని పద్యాలనూ అందులో ఉన్న 
మర్మాలనూ మనం క్రమంగా పరిచయం చేసుకుందాం. 
సాధారణంగా మనకు జీవితంలో వివిధ మనస్తత్వాలు 
కలిగిన వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. అందులో : 
కొందరు సన్నిహితులు అవుతారు. కొందరు కేవలం ఎన్‌. సీ సిహెచ్‌. 
పరిచయస్థులుగా ఉండిపోతారు. కొందరితో ఆత్మీయాను ను 
హైదరాబాది. 
బంధాలు పేనవేసుకుంటాయి. ఎవరిని మనం ఏ స్థాయిలో 93999 58069 
స్వీకరించాము అన్నది అనేకానేక కారణాలతో ముడివడి 
ఉంటుంది. ఒక్కొక్కమారు మన అ మనకు ఉపకారం చేసే సేవాళ్లే తెలిసియో 
తెలియకయో లేదా మనం కొంత బలహీనులం అయినప్పుడో మనకు అపకారం 
చేస్తారు. ఇది అందరికీ అనుభవంలో ఉండేదే!! ఈ అంశానికి సంబంధించిన ఒక 
పద్యం చూద్దాం. 


బలయుతుదైనవేళ నిజబంధుడు తోడ్పడుగాని యాతడే 
బలము తొలంగెనేని తనపాలిటి శత్రు,వదెట్లు పూర్తుదై 
జ్వలనుడుకానగాల్బు తరి సఖ్యము జూపును  వాయుదేవుడా 
బలియుడు సూక్ష్మదీపమగుపట్టుననార్పదె గాలి భాస్కరా!! 
(మారద వెంకయ్య రచించిన భాస్కర శతకం) 
గాలీ అగ్నీ మంచి స్నేహితులు. అగ్నిని వాయుసారథి అంటారు మనవాళ్ళు. 


జనవరి-మార్చి, 2021 | 


పద్య సారభం 


ఎందుకంటే వాయువు మొయ్యకపోతే అగ్ని ఎక్కడికీ కదలలేదు. అడవిలో కార్చిచ్చు 
రూపంలో ఉన్న అగ్నికి వాయువు తోడైతే జరిగే నష్టం అంతాఇంతా కాదు. అగ్నికి 
వాయువు తోడైనట్లు అంటూ ఉంటాం కదా!! కానీ అదే అగ్ని చిన్న దీపంగా ఉన్నప్పుడు 
అదే వాయువు చిత్రంగా దాన్ని ఆర్పేస్తుంది. చిన్న దీపం అనే అగ్నిని నిల్వనివ్వదు. 
కొండెక్కిస్తుంది. ఇదే భాస్కర శతకంలో ప్రస్తావిస్తూ లోకరీతిని తెలియపరుస్తాడు. 


విశేషం: 

ఒక సామాన్య విషయాన్ని ఒక విశేష విషయంతో సమర్థించి చెప్పడం కవిత్వంలో 
ఒక అందం. అంతేకాదు మనకు సూటిగా అర్ధమవుతుంది. మనంబలహీనులం 
అయితే --అది మానసికమో శారీరకమో లేదో ఆర్థికమో అది ఎలా అయినా- 
అప్పటిదాకా మన పక్కనున్నవాడే అపకారం చేయడానికీ వెనుదీయడు. కొందరు 
స్థిరంగా కష్టంలోనూ మనతో పాలుపంచుకుంటూ మనతోనే ఉంటారు. అదే వైవిధ్యం. 
అదే విషయాన్ని అగ్నీ వాయువుల స్నేహంతో కవి పోల్చిచెప్పడం వల్ల మనకు స్పష్టమైన 
అవగాహన వస్తుంది. 

ఇంక ఆధునిక శతకాల్లో ఒకటి అయిన ఈ వ్యాస రచయిత చక్రవర్తి రచించిన 
మంచిమాటను ఒకదాన్ని చూద్దాం. 


తేటగీతి: నిన్ను శక్తిమంతునిగ మన్నించువారి, 
యెంచిసాహాయ్యులై, ప్రోత్సహించువారి, 
మెచ్చి,యెదుగగ, ప్రేరణనిచ్చువారి 
మధ్యనున్న- సౌఖ్యము,శాంతి సాధ్యమగును. 
మన చుట్టూ ఎటువంటి వారు ఉంటే మన మనుగడ ఆనందంగా గడుస్తుందో 
ఇందులో ఉంది. మనను ఒక శక్తిగా, సహాయం చేస్తూ ప్రోత్సహిస్తూ మనకు ప్రేరణగా 
నిలిచేవారి మధ్యన మనం చత. మనం హాయిగా శాంతిగా బతకగలుగుతాం. కనుక 
అవి అన్నీఎవరిద్వారా మనకు లభిసాయో వారే మనకూ, మనసుకూ ఆనందకారకులు. 
వారి సాంగత్యం వీడరాదు. 
తెలుగుసాహిత్యంలో మరకతమణులు - తిక్కనభారతంలోని ఒక పద్యం: 
ఒరులేయవియొనరించిన 
నరవర![యప్రియము తన మనంబునకగు దా 
నొరులకునవి సేయకునికి 
పరాయణము పరమధర్మ పథములకెల్లన్‌ 
పరిమాణంలో చిన్నపద్యం. కానీ అనంత విశాలభావం.సాహిత్యలక్ష్యాల్లో 
హిత ప్రబోధం ఒకటి. సందర్భం దొరికినప్పుడల్లా కవి తన కవిత్వంలో ఒకలోకోపయోగ 


| జనవరి-మార్చి, 2021 


పద్య సారభం 


ధర్మాన్ని ప్రసావనా వశంగా చెపాడు. 
ఇతరులు ఏమిచేస్తే మన మనసుకు కష్టం కలుగుతుందో మనకు తెలుసు. తెలుసు 
కనుక అదే చెడు పనిని మనం చెయ్యకూడదు. ఎందుకని? దానివల్ల ఎదుటివాళ్ళు 
కష్టపడతారు కనుక ! ఆ అమానవీయ కృత్యాలను మనమెందుకు చెయ్యాలి?? మనకు 
కష్టం కలిగింది కనుక ఇతరులకూ అదే కష్టాన్ని కలిగించాలనుకోడం దుర్దనుల 
లక్షణం. ఆ బలహీనతను జయించి, మంచిని కాపాడాలి.ఒక చెంపపై కొడితే. నువ్వు 
తిరిగి కొట్టకు. రెండో చెంపకూడా చూపించు అన్న గాంధీ మాటకు ఇదే మూలం. 
అయితే కాలం మారింది. ఇప్పుడు ఆ రెండో చెంపనూ వాయించిపోతారేమో! అనేటట్టు 
ఉంది పరిస్థితి. 
భావరసాత్మకమైన ఆధునిక పద్యాల్లో కవికోకిల గుబ్బం జాషువా గారి పద్య 
సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం. 
తేలిక గడ్డిపోచలను దెచ్చి రచించెదవీవు తూగుటు 
య్యేలగృహంబు, మానవుల కేరికి సాధ్యముగాదు, దానిలో 
జాలరు, లందులోజిలుగుశయ్యలు నంతిపురంబులొప్పగా 
మేలు!భళీ! పులుంగుటెకిమీడవురా గిజిగాడ! నీడజా!! 
(జాషువా గారి ‘గిజిగాడు’ ఖండికలోని పద్యం) 


ప్రకృతి సౌందర్య చిత్రణ, మనకు కళ్ళముందు కనిపించే దృశ్యానికి అందమైన 
వ్యాఖ్యానం. మనం లోకంలో చిన్న జీవులనీ పెద ప్రాణులనీ వింగడించుకుంటూ 
ఉంటాం. మళ్ళీ మనమే సృష్టిలో దేవుని దృష్టిలో చిన్నా పెద్దా లేదు అనుకుంటూ 
ఉంటాం. చిన్న అని మనమనుకునే జీవుల్లో ఎంత అద్భుత శక్తులు ఉన్నాయో జాషువా 
కవి ఇందులో చెప్తారు గిజిగాడు పిట్టను వర్ణిస్తూ. దీన్నే కొన్నిచోట్ల బంగారు పిచ్చుక 
అంటారు. ఊళ్లలో ఈ చిన్నపిట్ట చేట్లకు అందమైన గూళ్లను వెళ్ళాడదీసి నివాసం 
ఉంటాయి. ఆ గూళ్ళు గాలికి ఊగుతూ ఉంటాయి. అది పైకి మనకు కనిపించేది. 
ఖర్చులేని తేలికైన గడ్డిపోచలు నిర్మాణ సామగ్రి. కూలీలూ మేస్తీలూలేని గిజిగాడు 
నిర్మాణ కౌశలం... అంతే !! డబ్బు ప్రస్తావన లేనే లేదు. ఆ గూటిలోపల ఎన్నో గదులు 
ఉంటాయిట. ఆ గదుల్లో మెరిసే పడకలు ఉంటాయట. అంతఃపురాలూ ఉంటాయట. 
అలాటి నిర్మాణం ఏ మనుషులూ చేయలేరు అంటూ నిజానికి ఈ గిజిగాడే పక్షుల 
రాజు(పులుంగుటెకిమీడు )అంటాడు కవి జాషువా!!పులుంగుఅంటే పక్షి, ఎకిమీడు 
అంటే ప్రభువు అని అర్థం. కవి ప్రత్యేకత ఏమంటే మనం నిత్యం చూచే వస్తువులనే 
నూతనంగా చెప్పడం! అందుకే కవికి సూక్ష్మ పరిశీలన ఉండాలి. నవనవోన్మేష ప్రతిభ 
ఉండాలి. అది ఉన్నప్పుడే ఆ కవిత్వం పదికాలాలపాటు నిలుస్తుంది. 

శే రే రే 


జనవరి-మార్చి, 2021 | 


తెలుగుసినిమా పాట- సాహిత్యసౌరభాలు 


తెలుగుసినిమా వాట - 
సాహిత్యసౌరభాలు 


వర్తమానతెలుగు సినిమా పాటలలో సాహిత్య 
గుబాళింపులు క్రమేణా తగ్గుతోన్న వైనం కనిపిస్తోంది. 
తెలుగు పలుకే బంగారమైన పాటలలో తెలుగేతర పదాల 
అక్రమ చొరబాటు తెలుగుతనాన్ని పరిహసిస్తోంది. 
గీతరచనలో పాటించాల్సిన కనీస ప్రమాణాలను త్రోసి 
రాజని వింత పోకడలవైపు తెలుగు పాట పయనిస్తున్న తీరు | త్‌ 
భాషా ప్రేమికులకు ఆవేదన కలిగిస్తోంది. చలన చిత్ర మోతు 
నిర్మాణంలో పెరిగిన వేగం పాటల సాహిత్యాన్నీ దెబ్బ bass కృష్ణారావు 
తీసినట్లు సినిమా రంగ విమర్శకుల అభిప్రాయం. సినిమా కో 
పూర్తిగా వ్యాపారదృక్పథంగా మారిన సమయంలో సంగీతం, సాహిత్యం వాస్తవికతను 
దూరం చేసుకోవడం అనివార్యం. సృజన స్థానాన్ని కృత్రిమత్వం కబళించడంతో 

ప్రస్తుత సినిమా ఒకనాటి సహజ సౌరభాన్ని కోల్పోయింది. 

సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా వివిధ వనరులు 
అందుబాటులోకి వచ్చాయి. కథలు, కథనాలు, సంగీతం, సాహిత్యం సహా 
సినిమారంగానికి సంబంధించిన అన్నిపక్రియలను ( దిగుమతి చేసుకునే వీలు చిక్కింది. 
సినిమా రూపకల్పన కోసం వివిధ వనరుల నుంచి సేకరించిన (తస్మరణ కు పర్యాయ 
పదం) ముడిసరుకులకు ప్రాంతీయతను జోడించి వండి వార్చడంలో సిద్ధహస్తులన్న 
ముద్ర తెలుగు సినిమారంగంపై పడింది. సృజనకు తిలోదకాలిచ్చి అన్య భాషా 
చిత్రాలనుంచి అరువుతెచ్చుకున్న ఆలోచనలకు తెరరూపం ఇవ్వడానికి తెలుగు సినీ 
నిర్మాతలు వెంపర్లాడడం విస్తుగొలుపుతోంది. ఒకనాడు వెండితెరకు అపురూప 
చిత్రాలు అందించి ఇతర ప్రాంతాలవారికి ఆదర్శంగా నిలచిన తెలుగు సినిమా క్రమేణా 
ప్రాభవాన్ని కోల్పోవడం శోచనీయం. 

1950దశకంలో వచ్చిన తెలుగు చలనచిత్రాలు స్వర్ణయుగాన్నిఆవిష్కరించాయని 
సినీరంగవిశ్లేషకుల ఏకాభిప్రాయం. ప్రధానంగా తెలుగు పాటల మాధుర్యాన్ని 
ప్రేక్షకులకు అందించిన దశాబ్దంగా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. తేట తెనుగు 
పదాలతో రసరమ్య కావ్యాల స్థాయిలో తెలుగు గీతాలను సృజియించిన మహాకవుల 
కృషితో తెలుగువెండితెర పునీతమైంది. ప్రాతః స్మరణీయులు మల్లాది రామకృష్ణ శాస్త్రి, 


| జనవరి-మార్చి, 2021 


తెలుగుసినిమా పాట- సాహిత్యసౌరభాలు 


పింగళి నాగేంద్ర రావు, సదాశివబ్రహ్మం, సముద్రాల ద్వయం, దేవులపల్లి కృష్ణశాస్త్రి 
వంటి ప్రసిద్ధ కవుల కలాలనుంచి జాలువారిన గీతాలు తెలుగువెండితెరకు అక్షర 
హారతులై ప్రభాసించాయి. భక్త ప్రహ్లాద, మాలపిల్ల, రైతుబిడ్డ, పాతాళ భైరవి, 
మాయాబజార్‌, దేవదాసు, చిరంజీవులు, మల్లీశ్వరి, అనార్కలి, లవకుశ వంటి ఎన్నో 
అజరామర చిత్రాలకు హృద్యమైన పాటలతో అమరత్వం అందించిన ఆనాటి గీత 
రచయితలకు తెలుగుజాతి బుణపడి ఉంది. 

లలితమైన పదాలతో లోతైన భావాలను సృజియించడంలో ఎవరి ప్రతిభ వారిదే. 
నటీనటుల పాత్రోచిత సంభాషణలకు సమన్వయంగా పాటలు ఉండాలన్న జిజ్ఞాసతో 
మాటలు, పాటలు ఒక కవితోనే రాయించిన సందర్భాలు అనేకం. సన్నివేశాలకు 
అనుగుణంగా ప్రవేశించే పాటలు చలనచిత్ర గమనానికి దిశా నిర్జేశం చేస్తాయనడంలో 
అతిశయోక్తి లేదు. 

మాయాబజార్‌, పాతాళభైరవి, గుండమ్మ కథ వంటి విజయావారి చిత్రాలకు 
పింగళి నాగేంద్ర రావు రచనచేయగా దేవదాసు చిత్రానికి సీనియర్‌ సముద్రాల, 
చిరంజీవులు సినిమాకు మల్లాది రామకృష్ణ శాస్త్రి మాటలు, పాటలు అందించారు. 
దశాబ్దాలు గడుస్తున్నా ఈనాటికీ పాత చిత్రాల గేతాలు ప్ర ప్రజల హృదయ ఫలకాలపై 
చెరగనీ, చెదరని తీపి జ్ఞాపకాలుగా ఉండడం విశేషం. 

వినసొంపైన సంగీతసాహిత్యాలతో తెలుగువారి మదిని దోచుకున్న సలలిత 


జనవరి-మార్చి, 2021 | 


తెలుగుసినిమా పాట- సాహిత్యసౌరభాలు 


సుస్వర గీతాలలో మచ్చుకుకొన్ని ప్రసావించుకుందాం. “ఆడువారి మాటలకు అర్ధాలే 
వేరులే”, రావోయిచందమామా! మా వింత గాథ వినుమా! జగమే మాయ, బ్రటీకే 
మాయా, 'కుడిఎడమైతే పొరపాటు లేదోయ్‌), “వివాహ భోజనంబు వింతైన 
వంటకంబు, వియ్యాలవారివిందు అహహ్హ నాకె ముందు”, “లాహిరి లాహిరి లాహిరిలో 
జగమే ఊయల ఊగెనుగా”, ' కనుపాప కరవైన కనులెందుకో *, “మది శారదాదేవి 
మందిరమే”, “మనసునమల్లెల మాలలూగెనే”, 'రాజశేఖరా ! నీపై మోజు తీరలేదురా ' 
.. ఓపిగ్గా వెతికితే దొరికేవి ఆణిముత్యాలే. అమూల్య నవరసాల వర గీతికలే. 
సన్నివేశాలకు అనుగుణంగా ప్రవేశించే పాటలు చలన చిత్ర కథన శిల్పానికి 
నిలువెత్తు భూషణాలై వీక్షకులను ఎంతగానో అలరించాయంటే అతిశయోక్తి కాదు. 
చలన చిత్ర నిర్మాణానికి ఆయువు పట్టయిన 24 కళలు నిష్ణాతులైన సమర్భుల 
సృజనలోంచి జీవం పోసుకునేవి. చిత్ర సీర్మాణాన్ని ఒకపవిత్ర యజ్ఞంలా స్వీకరించీన 
మహానుభావుల మేధోమధనంనుంచి కళాఖండాలుగా ప్రశంసలు పొందిన చలన 
చిత్రాలు వెండితెరపై పై దర్శనమిచ్చేవి. నై నైతిక విలువలు, నిబద్ధత, అంకితభావం పరమ 
లక్ష్యాలుగా చలన చిత్రాలలోఅంతర్లీనంగా ఆవిష్ఫృతమయ్యేవి. సినిమా అంటే కేవలం 
వినోద ప్రధానమైన ఆటవిడుపు సాధనంగానే కాక సమాజానికి ఎంతో కొంత మేలుచేసే 
స్పృహ కలిగి ఉండేవి. నిర్మాతలు నైతికధర్మాన్ని పాటించి సమాజ హితంకోసం 
సినిమాలు తీసేవారు. సమకాలీన సామాజిక రుగ్మతలను నిరసించే విధంగా చలన 
చిత్రాలు రూపుదిద్దుకునేవి. ముందడుగు, మాలపిల్ల, వందేమాతరం, వరవిక్రయం, 
కన్యాశుల్మంమొదలైన చిత్రాలు సామాజిక దృక్పథంతో నిర్మించినవే. ఆ సినిమాలలోని 
పాటలు కవుల తాలుకు భావుకతతో పాటు వారికి దేశంపట్ల ఉన్నభక్తినీ చాటిచెప్పడం 
విశేషం. తెలుగు పలుకుబడులు, నుడికారాలకు సినిమా పాటల ద్వారా 
గణనీయప్రాచుర్యం కల్పించి అమ్మభాషకు వారు చేసిన సేవ నిరుపమానం. 
ఈనాటికీ జానపదులు పాడుకునే పాటలకు సినిమాబాణీలు ప్రామాణికంగా 
నిలుస్తున్నాయి. జోలపాటలు, లాలి పాటలు, పెళ్ళి తంతులో వచ్చే పసందైన పాటలు, 
భావా సరసగీతాలు, ప్రేయసీప్రియుల ప్రణయరాగాలు, జీవన సూత్రాలు 
తెలిపే సుభాషితాలు, బతుకు అర్ధాన్ని విపులీకరించే తత్త్వగీతాలు... .మానవజీవితలోని 
ప్రతీ పార్మాన్ని తెలుగు సినీ గీతాలు స్పృశించాయంటే అతిశయోక్తి కాదు. 
అనంతర కాలంలో లబ్బప్రతిష్టులైన తెలుగు కవివరేణ్యులు. సినిమా రంగానికి 
పరిచయమైనారు. శ్రీరంగం శ్రీనివాస రావు, దాశరథి కృష్ణమాచార్య, ఆత్రేయ, ఆరుద్ర, 
సి. నారాయణరెడ్డి, కొసరాజు, రాజశ్రీ, సహజ కవి మల్లెమాల, ఎం. గోపి, జాలాది 
మొదలైన గీత రచయతలు వైవిధ్యభరితమైన పాటలతో తెలుగు సినిమాకు అక్షరార్చన 
చేశారు. ఆణిముత్యాలవంటి పాటలను సృష్టించి తెలుగు సినిమాకళామతల్లికి 
కంఠాభరణాలై భాసిల్లారు. అల్పపదాలతో అనల్ప భావార్జాలను పలికించి తెలుగు 


| జనవరి-మార్చి, 2021 


తెలుగుసినిమా పాట- సాహిత్యసౌరభాలు 


గీతాన్ని పరిపుష్టం చేశారు. 

విప్లవ కవి శ్రీశ్రీ రాసిన సినీగీతాలు తెలుగు చిత్ర మణిపూసలు. అల్లూరి 
సీతారామరాజు సినిమా కోసం శ్రీశ్రీ కలం నుంచి దుమికిన 'తెలుగువీర లేవరా! ద్‌క్ష 
బూని సాగరా” గీతం జాతీయస్థాయి పురస్కారం అందుకుంది. చల్లని రాజా ఓ 
చందమామా”, “పాడవేల రాధికా ప్రణయ స సుధా గీతికా”, దేవుడు చేసిన మనుషుల్లారా 
- మనుషులు చేసిన దేవుళ్ళారా”, “కలసి పాడుదాం తెలుగు పాట - కదలి సాగుదాం 
వెలుగు బాట వగైరా సినీ పాటలను తెలుగు చిత్ర సీమకు శ్రీ శ్రీ అందించారు. 

దాశరథి తెలుగు సినీ గీతాలు ఆనాటి యువ భావకవులకు మార్గదర్శకాలుగా 
నిలిచాయి. “ఏ దివిలో విరిసిన పారిజాతమో - ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో”, తనివి 
తీరలేదే - నా మనసు నిండలేదే”, “నన్ను వదలి నీవు పోలేవులే - ఇది నిజములే”, 
“గోదారీ గట్టుంది - గట్టుపైన పిట్టుందీ' ... అసంఖ్యాకమైన లలిత గీతాలు దాశరథి 
కలం నుంచి జాలువారి రస హృదయాలను రంజింపచేశాయి. 

'మనసుకవి'గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక గౌరవం పొందిన 
ఆచార్యఆత్రేయ తెలుగు పాటకు అందమైన అక్షరాకృతిని కల్పించారు. లలిత పదాలతో 
సన్నివేశానికి పరిపూర్ణతను చేకూర్చే విధంగా ఆత్రేయ పాటలు తెరపై ఆవిష్కృతాలై 
ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నాయి. “పాడుతా తీయగా చల్లగా”, “నాలుగు కళ్ళు 
రెండైనాయి - రెండు మనసులు ఒకటైనాయి”, 'తేట తేట తెలుగులా -తెల్లవారి 
వెలుగులా”, మనసు గతి ఇంతే - మనిషి బ్రతుకింతే”, 'సిగలోకి విరులిచ్చి - చెలి 
నొసట తిలకమిడి”, 'మౌనమే నీ భాష ఓ మూగ మనసా”, ఈనాటి ఈబంధమేనాటిదో 
- ఏనాడు పెనవేసి ముడివేసెనో”... అక్షరలక్షల్లాంటి మధుర తేనె ఊటల ఆత్రేయ 
పాటలు తెలుగు వారి నాలుకలపై నడయాడుతూనే ఉంటాయి. 

సమగ్రాంధ్ర సాహిత్య గ్రంథ కర్త ఆరుద్ర తన సాహిత్యసేవతో తెలుగు సినీ రంగాన్నీ 
మెప్పించారు. అరుదైన పద ప్రయోగాలతో తెలుగు పాటను కొత్త పుంతలు తొక్కించి 
భాషా ప్రేమికుల మన్ననలను దక్కించుకున్నారు. ఆరుద్ర లిఖించిన తెలుగు సినీగీతాలు 
అచ్చతెనుగు భావుకతకు సజీవ రూపాలు. ఉదాహరణకు “మనసే అందాల 
బృందావనం”, 'శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం”,'అమ్మ కడుపు 
చల్లగా - అత్త కడుపు చల్లగా - బతకరా”,'అదిగో నవలోకం - వెలసే మనకోసం), 
“పచ్చని చెట్టు ఒకటి - వెచ్చని చిలుకలు రెండు” మొదలైన పాటలు రస రమ్య గీతాలై 
తెలుగు ప్రేక్షకులను అలరించాయి. 

వినసొంపైన పదచిత్ర వర్ణనలతో తెలుగు వారి మనసు దోచుకున్న సి. నారాయణ 
రెడ్డి రాసిన పాటలు పండిత పామరుల ఆదరణ చూరగొన్నాయి. వ్యవహార భాషకు 
పెద్దపీట వేస్తూనే, అవసరమైన చోట సరళ గ్రాంథికాన్ని పాటలలో చొప్పించి భళారే 
అనీపించుకున్న ఆచార్య సి.నారాయణరెడ్డి వర్ధమాన తెలుగు గీత రచయితలకు 


జనవరి-మార్చి, 2021 | 


తెలుగుసినిమా పాట- సాహిత్యసౌరభాలు 


మార్గదర్శి. చెణుకులతో పాటలకు రససిద్ధి కల్పించిన భాషావేత్త నారాయణరెడ్డి. 
ఆయన సృజియించిన పాటలు మచ్చుకు కాన్ని ప్రసావించుకుందాం. “నన్నుదోచు 
కుందువటే వన్నెల దొరసానీ), తెలుగు జాతి మనది - నిండుగ వెలుగు జాతిమనది”, 
'న్రీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువు మరవొద్దు), “ఈ నల్లని రాళ్ళ లో ఏకన్నులు 
దాగెనో”, తెలిసిందిలే, తెలిసిందిలే, నెలరాజ అనీ న. . పనస 
తొనలవంటి, పంచదార గుళికలవంటి ఎన్నో పాటలను తెలుగుసినీరంగానికి 
అందించిన ఆచార్య నారాయణరెడ్డి నిజంగా మేరునగధీరుడు. ఏకవీర చిత్రానికి 
నారాయణరెడ్డి సమకూర్చిన సంభాషణలు ఆయన పాండిత్యానికి ఉత్తమోత్తమ 
నిదర్శనంగా భాషావేత్తలు ప్రశంసించారు. 

తెలుగుసినీ గీత రవయితేతలో కొసరాజు రాఘవయ్యది ఒక విలక్షణ శైలి. పొడి 
పదాలతో జానపదులకు సైతం తేలికగా అర్థమయ్యే రీతిలో రాసిన క తెనుగు 
పాటలకు పెట్టింది పేరు కొసరాజు. భాషా పాండిత్య ప్రదర్శనకు ప్రాధాన్యతను 
ఇవ్వకుండా సులభంగా సుబోధకంగా ఉండేలా పాటలు రచించిన కొసరాజు 
రసరాజుగా తెలుగువారి హృదయాలలో చిరస్మరణీయంగా ఉండగలరు. “మత్తు 
వదలరా - నిద్దుర మత్తు వదలరా”, “ఏరువాకా సాగారో”, 'మా ఊళ్ళో ఒక పడుచుంది 
- దెయ్యమంటె భయమన్నది”, 

'దులపర బుల్లోడా - దుమ్ము దులపర బుల్లోడా”, “మా ఊరు మదరాసు - నా 
పేరురాందాసు”, భలే చాన్సులే, భలే చాన్సులే”...కొసరాజు కలం జఒలికించిన 
భావగీతాలు ఎన్నో. ఎన్నెన్నో. 

మల్లెమాల, జాలాది, ఎం. గోపి... ఇంకా ఎందరో తెలుగు సినీగీత కవులు 
చలనచిత్రసీమకు అమూల్యసేవలు అందించారు. అనివార్యమైతే తప్ప తెనుగేతర 
భాషా పదాలకు వారి గీతాలలో చోటివ్వకపోవడం గమనీయం. 

అనంతర కాలంలో తెలుగు గీత రచయితలుగా వేటూరి సుందర రామమూర్తి, 


| జనవరి-మార్చి, 2021 


తెలుగుసినిమా పాట- సాహిత్యసౌరభాలు 


సిరివెన్నెల సీత్రారామ శాస్త్రి, భువనచంద్ర, చంద్రబోస్‌, వెన్నెలకంటి, భాస్కరభట్ల, 
భారవి, జొన్నవిత్తుల, సుద్దాల అశోక్‌తేజ, రామ జోగయ్య శాస్త్రి, వనమాలి, అనంత 
శ్రీరాం మొదలైనవారు (| పసిద్దులైనారు. తెలుగు భాషపై ఉన్న పట్టును ప్రదర్శిస్తున్నా గీత 
రచనలో అలవోకగా వచ్చి చేరుతున్న తెనుగేతర ప పదాల ప్రయోగం నేటి తరం కవులపై 
తేలికభావాన్ని ముద్రించడం సహజం. పాశ్చాత్య బాణీలను అనుకరిస్తున్న సంగీత 
దర్శకుల పర్యవేక్షణలో తెలుగు పదాలకు ప్రత్యమ్నాయంగా తెనుగేతర పదాలు 
ఆక్రమిస్తున్నాయి. 

తెలుగుభాష అంతర్జానమవుతుందన్న భయంతో భాషా ప్రేమికులు ఆందోళన 
చెందుతున్న దశలో ఇటువంటి భాషాసంకరం మరింత చేటు కలిగిస్తుందన్న వాదం 

సహేతుకమే. క ప్రస్తుత సినీ కవుల భాషా పటిమను హ్రస్వదృష్టితో అంచనావేయక వారి 

సమర్థతను Je స్థాయిలో వినియోగిస్తే పాత తరం పాటల సరసన కూర్చోబెట్టగల 
పాటలు పుట్టుకొస్తాయనడంలో సళదేహమే లేదు. వేటూరి, సిరివెన్నెల మొదలు నేటి 
తరం యువకలాలు విశ్వా, శ్రి శ్రీమణి, కృష్ణ చైతన్య వంటి రచయితలు తెలుగు భాష 
సుసంపన్నం కోసం తమదైన ముద్రతో ఇంద్రధనువు వర్గాలవంటి పాటలను 
అందిస్తున్నారు. 

సమాజాన్ని అత్యంత వేగంగా ప్రభావితం చేయగల సినిమా మాధ్యమాన్ని 
తెలుగుభాష బెన్నత్యం కోసం సక్రమ రీతిలో సాధనంగా వినియోగిస్తే తెలుగు పాట 
భావితరాలకు మధురభాండంలా చేరువకాగలదు. 


జనవరి-మార్చి, 2021 | 


సాహిత్యవాదాలు సామాజిక వైషమ్యాలకు ఆజ్యం పోస్తున్నాయా? 


సాహిత్యవాదాలు సామాజిక 
వైెషమ్యాలకు ఆజ్యం పోస్తున్నాయా? 


అభ్యుదయవాదాలు మానవాళి మనుగడకు ఉషోద 
యాలై, మానవీయతకు మహోన్నత మార్తాలై, దోపిడీని 
ఎదిరించే ఉద్యమాలకు ఊపిరై విలసిల్లాలి. ఎల్లవేళలా 
మనిషితనాన్ని పరిమళభరితం చేయాలి. అభ్యుదయాన్ని 
కాంక్షించే సమస్త కళలు సమాజానికి చైతన్య దీపికలు 
కావాలి. కళలన్నింటిలోనూ మకుటాయమానమై నిలిచే 4! 
సాహిత్యం, సామాజిక విధ్వంసక మూలాలను, నవ -కొండ్రెడ్డి 
నాగరికత వ్యామోహంతో రూపిస్తున్న సామాజిక రుగ్మత వెంకటేశ్వర్‌ రెడ్డి 
లను, ధ్వంసించేందుకు తోడ్పడే ఆయుధం కావాలి. మాన Ph: 99487 74243 
వాభ్యుదయానికి ఆయవు పోయాలి. మానవత్వానికి 
మారాకు తొడగాలి. 

సాహిత్యదృక్పథం ఎప్పుడూ వర్గ, వర్ణ, కుల, మతరహితంగా మనిషి మనుగడే 
ధ్యేయంగా సాగిపోవాలి. ఇలాంటి లక్ష్యాలతో, మార్గాల్ని అన్వేషిస్తూ సరికొత్త చూపుతో 
మున్ముందుకు పోవాల్సిన సాహిత్యంలో వివిధ వాదాలు పుట్టుకొచ్చాయి. మత, 
రాజకీయ, కవితోద్యమాల తరువాత “జెండర్‌” ప్రాతిపదికగా స్త్రీవాదం; కులాల 
ప్రాతిపదిగ్గా దళితవాదం, బి.సి వాదం; మైనారిటీ వాదం; అస్తిత్వవాదంతో పాటు 
ప్రాంతాల “వివక్షతను ఎత్తిచూపుతూ పోంతతుకాడంరా వెలుగులోకి వచ్చాయి. ఈ 
వాదాలన్నీ వారివారి మూలాలను తవ్వుకుంటూ, వారి ఆవేదనలను, అసమ్మతిని, 
అనుభవాలను, దోపిడీవైనాన్ని వ్యక్తీకరిస్తూ ముందుకొచ్చాయి. దోపిడీని నిలువరించే 
పోరాటపటిమను, దౌర్దన్యాలను అడ్డుకునే ఆరాటశక్తిని, ఆయా వర్గాల్లో నింపి 
ఎదుర్కొనే చైతన్యాన్నిచ్చే బంధనాశక్తిగా సాహిత్యం రూపుదాల్చింది. దీనీ ఫలితమే 
ఆయా వర్గాలకు సొంత గొంతుకతో, ఓ కొత్తచూపు, తిరుగుబాటు చైతన్యం, ఆర్థిక, 
రాజకీయ, “పురోగామి దిశగా పయనించే మార్తాన్వేషణ అలవడి కొన్ని విజయాలను 
సాధించాయనే చెప్పొచ్చు. సామాజిక నూతన మలుపుకు ఈ వాదాలు 
దోహదపడినాయనడంలో ఎట్టి సందేహమూ లేదు. 

తొలిదొల్తగా ఈ వివాదాల్లోంచి పుట్టుకొచ్చిన సాహితీవేత్తలు నిబద్ధత, నిజాయితీ, 

సంఘటిత శక్తి, ప్రతిఘటనాపటిమ, సృజనాత్మకత, విస్తృతి, గొప్పు కళాభివ్యక్తితో 


| జనవరి-మార్చి, 2021 


సాహిత్యవాదాలు సామాజిక వైషమ్యాలకు ఆజ్యం పోస్తున్నాయా? 


కూడుకొని ఎంతో నిజాయితీగా పరిఢవిల్లారనే చెప్పుకోవచ్చు. క్రమేపి ఈ స్ఫూర్తి 
అన్నివాదాల్లోను, మసకబారి, వ్యక్తి స్వార్థంలోకి జారిపోతూ, కుహనామేధావి వర్గాల 
స్వార్థపరత్వానికి తాళంవేస్తూ, నానాటికీ నైతికంగా దిగజారిపోతున్న తీరు స్పృహతో 
ఉన్నవారెల్లరకు విదితమే! ఈ విధానాన్ని నిస్వార్థపరిశీలనతో, ఆయా వర్గాల కవులు, 
రచయితలు తమ సాహిత్యాన్ని పునర్‌ మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం 
ఎంతైనా ఉంది. నేడు కనిపిస్తున్న వర్ణాగ్రహాలు, వర్గాగ్రహాలు, జెండర్‌ ఆగ్రహాలు, 
ధర్మాగ్రహాలుగా తలపించడం లేదు. ఇందులో ఏ కొత్తకోణం కనిపించడం లేదు. 
అధిక్షేపధోరణులన్నీ ఆగడాలుగానే, అన్యాయంగా వేపుకుతినే పోకడలుగానే, 
రూపుదాలుస్తున్నాయని బాధితులు వాపోవడం చూస్తూనే ఉన్నాం. 

నేడు కొందరు కవులు, రచయితలు నడుస్తున్న కాలాన్ని, నేటి సామాజిక 
స్థితిగతుల్ని, కొత్తచూపుతో, సరికొత్త కోణాల్లో చూడకుండా, అవగాహనించుకోకుండా, 
గ్‌త మూడుదశాబ్లాల నాటి ముచ్చట్లనే, తిప్పితిప్పి రాస్తూ కుల, మతాల మధ్య 
చిచ్చురేపుతున్నారు. నిజాలను గుప్పిట పడుతున్నారు. సర్దుకుపోగల సమస్యలను 
పెద్దది చేసుకుంటున్నారు. 

నిజం మాట్లాడాలంటే, నేటి సమాజంలో కాలానుక్రమముగా ఉద్భవిస్తున్న 
సరికొత్త సమస్యలను పట్టుకొని, అవి ఏవిధంగా వర్గాల్లో, వర్ణాల్లో విషాన్ని విరజిమ్ము 
తున్నాయో, వీటిమూలంగా మనుషులు ఏవిధంగా పరాయీకరణ చెందుతున్నారో 
లోతుల్లోకెళ్ళి కవులు, రచయితలు పసిగట్టటం లేదు. వస్తుదర్శనం ఈ కోణాల్లోంచి 
చేయడం లేదు. సమాజంలో తలెత్తిన “విపత్కర సమస్యను ఒక చట్టమో, "లేక 
ప్రజాగ్రహమో, తూపమాపిందకుకుంటామేకాని. ఆ సమస్య, అడ్డుకొన్న 'అవరోధాల 
వల్ల తను రూపం, కోణం మార్చుకుంటుంది. సరికొత్త లక్షణాలతో సమాజాన్ని 
పట్టిపీడిస్తూనే వుంటుంది అనే విషయాన్ని సాహితీవేత్తలు ముఖ్యంగా పసిగట్టాల్సిన 
అవసరం వుంది. తదానుగుణ్యంగా సాహిత్యసారం కూడా మారాల్సిన ధర్మం ఉంది. 


జనవరి-మార్చి, 2021 | 


సాహిత్యవాదాలు సామాజిక వైషమ్యాలకు ఆజ్యం పోస్తున్నాయా? 


ప్రపంచీకరణ ఫలితంగా, కార్పోరేట్‌ వాణిజ్య విధానాల వలన, కుల, మత, 
ప త ర. పెత్తనందారీతనం, దోపిడీతత్యం, 
నీతినిజాయితీ లేమి, వారికి ఎరుక లేకుండానే ప్రవేశించడం ఈ కాలధర్మంగా 
భావించాల్సి ఉంది. సమా జంలో నాటుకుపోతున్న ఈ అదృశ్య అగాధాలను సాహితీ 
వేత్తలు పసిగట్టాలి; పూడ్చగలిగే భావాల్ని అందివ్వాలి. 
ఆయా వాదాల్లో వర్గాల్లో కలంపట్టిన కవులు 'కమిటెద్‌” కవులుగానే మిగిలిపోతూ, 
ఆయా వర్గాల్లోకి దూరుతున్న దుష్టభావజాలాన్ని నిశితంగా ఖండించలేకపోతున్నారు. 
'ఏనాటినుండో అరిగిపోయిన, విరిగిపోయిన, శిథిలమైన, భావజాలానికి తాకట్టు 
వడుతూ వాటికే తానతందాని అంటున్నారు. వీరు అనంతాన్వేషణకు తెరలేపరు, 
పునర్‌ మూల్యాంకనం పట్టించుకోరు. సమస్యల రూప పరిణామ క్రియల మీద 
వాదోపవాదాలు, చర్చలు జరుపరు. సెమినార్లకు తెరలేపరు. 
ఒకపక్క కులవృత్తులు నశించిపోతున్నాయి, న్న 
కులాల కడ్డుగా గీయబడిన లక్ష్మణరేఖలు చెరిగి 
పోతున్నాయి అంటరానితనం అంతరించి పోయింది. 
కానీకుల మతాల మధ్య మాత్రం కుమ్ములాటలు అలానే 
కొనసాగుతున్నాయి. మనం మొత్తంమీద గమనిం 
చాల్సింది ప్రతిమనిషిలోను ఆర్థిక వేటగాడు మాటువేసి 
వున్నాడు. ఉద్దరిగా వీలుపడే ఆర్థికవేటకు విల్లంబులు 
ఎక్కుపెట్టే వున్నారు. ఎవడి పరీధిలో వాడు, ఎవడి 
స్లోమతను బట్టి వాడు, వీలైనంతవరకు దోపిడీకి 
సిద్ధపడుతూనే “వున్నాడు. ప్రపంచవ్యాప్తంగా నయా 
దోపిడీ విధాన పరిజ్ఞానం న. ఇంపోర్టవు 
తుందో, ఎట్లా ఎక్స్‌ పోర్ట్‌ అవుతుందో, కారకులెవరో 
కనిపెట్టి బహిర్గత పరచాల్సిన బాధ్యత సాహితీవేత్త 
అతజర మీద వంది, మూఢాచారాల ముసుగుల్ని హేతుబద్ధత, శాస్త్రీయ దృక్పథం, 
ఎంతవరకు చీల్చి పారేస్తుంది? వ్యక్తి స్వార్ధానికి, పదవీకాంక్షకు, న దాహానికి, 
సాహిత్య సిద్దాంతాలు నీరుగారిపోకుండా ఎంతవరకు నిలబిడగలుగు తున్నాయో 
ఆలోచించాల్సి ఉంది. సంప్రదాయవాదాన్ని ఒక కులానికి అంటగట్టి, వారందరిని 
టార్గెట్‌ చేసి హింసించడం ఎంతవరకు సమంజసమో తేల్చాల్సి ఉంది. 
ఏ సాహిత్యవాదమైనా మారేకాలంతో పాటు మార్చును ఆహ్వానించాల్సిందే. 
వేదాల్లాగా వాదాలు పూజనీయం అనుకోవడం సరికాదు. సాహిత్యవాదాలెప్పుడూ 
సామాజిక వైషమ్యాలకు ఆజ్యం పోయకూడదు. మనిషితనానికి మచ్చతే కూడదు. 


xxx 


| జనవరి-మార్చి, 2021 


నేటి యూరప్‌లోని విద్యావిధానాలు 


నేటి యూరప్‌లోని విద్యావిధానాలు 


(భారతి జ 945 _issuelVol22) 


నేటి నవీనకాలంలో యూరోపునందలి విద్యావిధాన సూత్ర 
క్రమమందు విచిత్రమైన పరిణామం గోచరము కాజొచ్చింది. 
యూరోపుచరిత్రలో ఆధునిక యుగమన్నది 14వ శతాబ్దం నాటి 
సంప్రదాయ విద్యా పునరుద్ధరణతో ప్రారంభ మయినట్లు 
చెప్పవచ్చు. నాటి మొదలుకొని 'యుంతవరకు వరుసగా (కావలసి శ్రీడి. యస్‌. శర్మ 
నంత కలగాపులగంగానే అనుకోండి) నాలుగు సూత్రపద్ధతులు 
చూపట్టాయి. వాటిని మనం మానవీయ సూత్ర పద్ధతి అనీ” వాస్తవిక సూత్ర పద్ధతి అనీ, 
ప్రాకృతీక సూత్రపద్ధతి అనీ, సామాజిక సూత్ర పద్దతి అనీ నాల్లింటినీ నాలుగు పేర్లతో 
పిలవవచ్చు. ఆ చతుస్సూత్రి (Humanistic Theory; Realistic Theory; 
Naturalistic Theory; Sociological Theory. ) ఊదిఉద్దాటిస్తూ వున్న 
విద్యావిశేషాలను సమ్యగ్విచారణ చేసి, వాటిని మన ప్రాచీన భారతదేశంలోని 
విద్యాసూత్రక్రమాలతోనూ, ఆచరణప్రచారణలతోనూ పోల్చి పరిశీలించడం అతి 
ఆహ్లాదకారిగా ఉండగలదని నా విశ్వాసం. 

యూరపులో పైన చెప్పిన మానవీయ విద్యాసూత్రక్రమమన్నది సంప్రదాయబద్ధమైన 
కామ విద్యా పునరుద్ధరణకు సాక్షాత్‌ ఫలితంగా ఏర్పడింది. ఈ పద్ధతి ప్రకారం గనక 
చూస్తే సలక్షణమైన వాబ్మయాన్ని పిల్లలచేత లక్షణంగా చదివింపజేసీ, వారి కవి చక్కగా 
బోధపడేటట్టు చేయడమే క పిల్లల విద్యాబోధనకు ప్రశస్తమైన మార్గంగా ఏర్పడుతున్నది. 
ఎందుకంటారేమో! కావ్యవాజ్మయమనేది మానవీయ మహిత అనుభవాలకు 
మహోత్తమమైన ఆకారం వంటిది. కావ్యవాజ్మయంలో యుగయుగాల నాటి జ్ఞాన 
తృంజమంతా నిండి నిబిడీకృతమై వుంటుంది. ఏతావాతా ఏమి చేయవలసి 
వుంటుందంటే, పసిపిల్లలు చదువనూ రాయనూ నేర్చిన వెనువెంటనే వారు గ్రీకు 
లాటిను గ్రంథాలను చదివి అర్థం చేసుకొని సరిగా సమన్వయపరచుకొనేటట్టు వారికి 
నేర్పవలసి వుంటుంది. ఈ పనీ నెరవేర్పవలెనంటే, మరి వారికి ఆ భాషల వ్యాకరణ 
పరిజ్ఞానం అత్యవసరంగా ఏర్పడింది. దాని ఫలితంగా లెక్కలేనన్ని వ్యాకరణపు బళ్ళు 
బయలుదేరాయి. వాటిలో కావ్యకలాపం క్రమానుక్రమణికగా నేర్పుతూ వచ్చారు. 
శిక్షణ సమస్తమూ భాషావాజ్మయాలకు మాత్రమే నియంత్రితమవుతూ వచ్చింది. 
పిల్లలందరూ ఈ ప్రాచీన భాషల వ్యాకరణాల్లోని వివిధ సూత్రాలనూ కంఠాపాఠంగా 


జనవరి-మార్చి, 2021 | 


నేటి యూరప్‌లోని విద్యావిధానాలు 


విధిగా శేర్వవలసి వచ్చింది. ఆ నేర్వడం కూడా వట్టినే కాదు. ఉదాహరణ 
ప్రత్యుదాహరణతోనూ, అపవాద ప్రత్యపవాదాలతోనూ సహా నేర్వవలసి వచ్చింది. 
పురాణ కావ్యవాజ్మ్యయంలోని గాథోపగాథల వివరాలనన్నిటినీ కూడా వారు వాటి 
భూగోళ విశేషాలతోనూ, చారిత్రక సన్నివేశాలతోనూ సహాక్రమంగా తెలుసుకోవలసి 
వచ్చింది. ఈరీతిగా వారు పాత్రపరిశీలన చేసి ప్రస్తుతించడమో, లేక జీవితంలోని 
ఉన్నతోన్నతమైన ఆదర్శాలతో సానుభూతి కనపరచడమో చేయగలిగేలోపుగానే వారి 
మనస్సులు వట్టి నిష్ప్రయోజనమైన జ్ఞానపుంజంతో తలమున్మలుగా క్రుంగిపోవలసి 
వచ్చింది. ఇంతకూ ఆమానవీయవిద్యావిధానం మనసులోపెట్టుకొని యుండిన 
ఆదర్శమేమో తెలుసునా? కావ్యవాజ్మయనిష్టాతుడే ఆ విధానానికి ఆదర్శమూర్తి. కాని 
ఆ ఆదర్శాన్ని అందుకొని ఆదరించడానికి పూర్వం ఈ విద్యావిధాన ప్రయత్నాలలో 
బోలెడంత దండగమారి వ్యవహారం జరుగుతూ వచ్చింది. ఆదర్శాన్ని అందుకోగలిగిన 
పిమ్మట కూడా అందులో ఏవో అనేక జీవితావసరాలు లోటుపాటుకు లోనైయున్నట్లు 
ద్యోతకమయ్యేది. ఈ పద్దతిమీద సంపూర్ణంగా ఆధారపడిన విద్య గట్టిగా చేయగలిగితే 
గనక చిత్తసంస్కారంగల చిన్మయవ్యక్తిని అ సౌందర్యమంటే చెవికోసుకొనే 
సహృదయుణ్ణి - మానసిక వాసనలలోని మహితచ్చాయలను ప్రస్తుతింపగలిగే 
మహితాత్య్ముణి - మానవ ప్రకృతిని గురించిన పరిజ్ఞానం ప్రకృష్ణంగా గలిగిన ప్రబుద్దుణ్ణి 
సృష్టింపగలిగే మాటయేమో వాస్తవమే. కాని, అత్యధిక సంఖ్యాకమైన సందర్భాల్లో" ఈ 
పద్ధతి నిజానికి మాటలు, మాటలు, మాటలు వట్టి మాటల పోగులైన మనుష్యులను 
మాత్రమే - తాము సాక్షాత్తుగా నివసిస్తున్న ఈ ప్రపంచమంటే యేమిటోకూడా సరిగా 
యెరుగని శుద్ధ బుద్ధ స్వరూపులను మాత్రమే - వాస్తవ జీవితంతో అణుమాత్రమైనా 

సంబంధ సంపీర్మాలికు నోచుకోని ఛాందసులను మాత్రమే స సృష్టింప గలిగింది. 
ఈ మానవీయ విద్యావిధానానికి పరిణామఫలంగా వచ్చిపడింది రెండవదయిన 


ప్రకణెకే | జనవరి-మార్చి, 2021 


నేటి యూరప్‌లోని విద్యావిధానాలు 


వాస్తవికవిధానం. ఏతత్సంప్రదాయవాదులు వాదిస్తూ వచ్చిందేమిటంటే? వారి 
ప్రకారం మనము మన పిల్లలకు నేర్చవలసింది అసలయిన వస్తువులను గురించి కాని 
వట్టి మాటలు కాదు. గ్రంథాల్లోని వ్యక్తులను గురించి చెప్పవలసింది వారి జీవితాలలోని 
వస్తు స్తుస్టితిగతులనే కాని వాటిని క్రీనీడలను కానేకాదు. ఈ వాస్తవిక ప్రపంచంలో బ్రతికి 
బాగుపడవలసిన బాలకులకు ఎంత మొత్తుకున్నా సూ. వ్యాకరణాలతో 
సంకులమైన ఆ మృతభాషలు (గ్రీకు లాటిను) ఏమి అక్కరకు వస్తాయి? దేవుళ్ళూ, 
దేవతలూ అని లేనిపోని కల్ల బొల్లి కబుర్లతో నిండిన ఆ పాత పురాణగాథలు మాత్రం 
ఏమి ఉపయోగపదతాయి? ఇటువంటి చదువుకున్న చట్టుబండల పరిజ్ఞానం కంటె 
మబ్బులెలా ఏర్పడుతున్నాయి, బుతువులెలా ఏర్పడినాయి, పంటలెలా పండుతున్నాయి 
మొదలైనటువంటి సర్వసాధారణమైన _ ప్రకృతి 
సూత్రాల పరిజ్ఞానమే _ఎన్నోరెట్లు ఎక్కువ 
ఉపయోగకారిగా ఉంటుంది. చచ్చిన భాషలను 
పట్టుకొని, క్రియలేవి, కర్మలేవి - ప్రకృతులేవి, 
ప్రత్యయములేవి - వచనములేవి, విభక్తులేవి ఇత్యాది 
అనవసర ప్రసంగంకంటేనూ, స్వప్న 
సామ్రాజ్యసమానమైన పురాణోక్తస్వర్గంలోని 
కిన్నరకింపురుషాది దేవతాగణం యొక్క వంశావళీ 
నామావళీల పారాయణం కంటెనూ కూడా నేటికాలపు 
బాలకులకు భౌతికరసాయనాది శాస్త్రాల (పరినిష్టిత 
జ్ఞానం లేకపోతే పోయింది. పట్టుమని) ప్రాథమిక 
పరిజ్ఞానం ఏర్పడ్డా చాలు ఎంతో లాభకారిగా 
ఉంటుంది. మూడేమూడు ముక్కల్లో గనక 
చెప్పవలసివస్తే - పత్యా వానా. పరమప్రాష్యం 
శాస్త్రపరి జ్ఞానమూ, శాస్త్రీయపద్ధతుల పరిజ్ఞానమే 
తరు వుండవలెకాని [నే సాహిత్యాలు "వాటి 
ప్రాష్యం కారాదు; వస్తువులూ, వస్తువుల వాస్తవిక 
జ్ఞానమే దాని లక్ష్యం కావలెకాని కల్లబొల్లికట్టు కథలూ, కోటలకెక్కే వట్టిమాటలూ దాని 
లక్ష్యం కారాదు. ఈరీతిగా ఈ వాసవిక పద్దతి హృదయంలో ఆరాధిస్తూ వచ్చిన 
ఆదర్శమూర్తి మన ప్రకృతి పరిజ్ఞాననీమావధులను విస్తరింపజేయడానికి 
బద్ధకంకణుదైన శాస్త్ర పురుషుడు. ప్రత్యేక “పేక్షతో గనక పూనుకొని  పనిచేసేటట్టయితే 
ఈ పద్దతి సదా సత్యశోధనకి సాహసించే వివేకానందులనూ, మొక్కవోని ఉపకరణాలతో 
ప్రకృతీ కార్యకలాపాలను గురించిన నిర్దుష్ట జ్ఞానంగల మేధావంతులనూ 
సృష్టింపగలిగేమాట యేమో వాస్తవమే. కాని, ఆదరాబాదరాగా పనిచేసే టట్టయితే ఇది 


జనవరి-మార్చి, 2021 | 


నేటి యూరప్‌లోని విద్యావిధానాలు 


అనేక సందర్భాల్లో కేవలమూ స్తబ్బవైతన్యంతో కూడి చిత్తవికాసచూన్యమైనట్టి, 
నైతికనిష్టలేని, ధర్మాధర్మ పరిజ్ఞానరహితమైన యంత్రమూర్తులను మాత్రమే కనిపార 
వేస్తుంది. 

ఇక మూడవదానికి వద్దాము. అది ప్రాకృతిక సూత్రపద్ధతి. ఈ పద్ధతి మూలంగా 
జ్యోతిశ్శాస్తంలో కోపర్నికస్‌ సూత్రపదతి తెచ్చిపెట్టినంత విప్లవానికి సరిగ్గా దీటురాగల 
విప్లవమొకటి విద్యావిధానచరిత్రలో బయలుదేరింది. మానవీయ " సూత్రవాదు 
లేమన్నారు? సారస్వాతశిక్షణ కావలెనన్నారు. వాస్తవిక వాదులేమన్నారు? శాస్త్ర శిక్షణ 
కావలెనన్నారు. ఆ ఉభయసంప్రదాయవాదులూ కూడా నేర్చవలసింది పదములా, లేక 
వస్తువులా అనే ఒక్క ప్రశ్నమీదనే వాదవివాదాలు పడుతూ వచ్చారు. ఇక ఈ తృతీయ 
పద్ధతి ఏమి చేసిందో చూడండి. నేర్చ్వవలసినదేదో ఎలాగయినా కొల్లబోనివ్వండి, 
ఎవరికి నేర్చవలెనో వారిని ముందు కాస్త గట్టిగా గమనించండి అని అసలు విషయాన్నే 
టి మార్చివేసింది. దీనిప్రకారం చూడబోతే ఉపాధ్యాయుని లక్ష్యం పిల్లల 

పసిమనసులో యోగ్యతకు మించిన విషయాలను (పదాలను గురించే కానివ్వండి, 
లేదు వస్తువులను గురించే కానివ్వండి) బలవంతంగా నూరినూరి పోయడం కారాదు. 
ఆ పసిమనసుల్లోనూ ఒకే విధమైన మానసికశక్తులుండవు. ఒక్కొక్క పిల్లవానికి 
ఒక్కొక్క విధమైన సొంత అభిరుచులూ, సొంత అభిప్రాయాలూ, సొంత వాంఛలూ 
ప్రత్యేకంగా వుంటాయి. ఒక పిల్లవానికి సారస్వత శిక్షణ అవసరమై వుండవచ్చు. 
ఇంకొకనికి శాస్త్ర శిక్షణ కావలసి వుండవచ్చు. ఒకనికి భాషలను నేర్చుకోవలెననే 
అభిలాష ఉండవచ్చు; ఇంకొకనికి సారస్వతం మీద శద్దాసక్తులుండవచ్చు; మరో 
మూడో వ్యక్తికి ప్రయోగాలు చేసి చూడడంలో ప్రత్యేక వాంఛ ఉండవచ్చు; అదీ ఇదీకాక 
నాలుగోవానికి కొత్త కొత్త పరిశోధనలు సాగించడంలో ఎక్కువ కోరిక ఉండవచ్చు. 
కాబట్టి ఇందువల్ల ఏమి తేలుతున్నదంటే? అధ్యాపకుడైనవానికి పిల్లలమనస్పే ఎక్కువ 
ముఖ్యం కాని, వారికి నేర్పవలసిన విషయాలు అంత ముఖ్యమైనవి కావు. 


| జనవరి-మార్చి, 2021 


నేటి యూరప్‌లోని విద్యావిధానాలు 


ఉపాధ్యాయులైనవారు పిల్లల మానసిక తత్వాలను బహు శ్రద్ధగా పరిశీలించాలి. 
ఒక్కొక్క పిల్లవానిలోనూ గుప్తంగా అణగియున్న శక్తులను బయటికి జాగ్రత్తగా లాగి, 
వాటిని యథోచితంగా పెంచి పెద్దచేసి, ప్రతిపిల్ల వాని ప్రత్యేక వ్యక్తిత్వాన్ని పోదిగా 
పోషించడమే ఉపాధ్యాయులు ముఖ్య లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ పద్ధతివాదులు 
ఆదరించి ఆరాధించే ఆదర్శమూర్తి యెవరంటే? సర్వాంగీణంగా అభివృద్ధి పొందిన 
తన సహజశక్తులతో విలసిల్లే అసాధారణవ్యక్తియే వారి ఆరాధ్యమూర్తి ఒక విధంగా 
చూడబోతేనేమో ఈ పద్ధతి వారి వారికి దేవుడు ప్రసాదించిన శక్తి సామర్థ్యా లకు చక్కని 
దోహదం కల్పించి పెట్టీంది; విద్యాశిక్షణను అవరోధం లేని పద్ధతుల నడపనూ 
నడప గలిగింది. కానీ ఇంకొకవీధంగా చూడబోతే ఇది 
మనుష్యులను ఇంత వారిని అంతవారినిగా పేర్కొని, 
వారు ఉబ్బి తబ్బిబ్బు లయేటట్టు చేసింది; వారి వెర్రి 
వేషాలకూ, పిచ్చి పిచ్చి తలపులకూ 
ప్రోత్సాహమిచ్చింది; మీరు ఈయీ ఆదర్శాలు 
సాధించండరా అని వారికి ఏ ఆదర్శాలూ 
చూపించకపోయింది. అది అహంప్రత్యయాన్ని నేర్చ 
గలిగిందే కాని వికాసాన్ని నేర్చలేకపోయింది. 

19వ శతాబ్దంలో ఓ ప్రాకృతిక సూత్ర పద్ధతి 
యందు వ్యక్తిత్వం విషయమై కనపరచిన అతి 
మాత్రమైన ఊతంతో 20వ శతాబ్దమందు ఇంకొక 
కొత్తపరిణామం ఏర్పడింది. ఒకనిలోని ఒక వ్యక్తిత్వాన్ని మనం పెంచి 
పోషించవలెననుకొంటే ఆ మనిషి యే సంఘానికి చెందుతాడో ఆ సంఘ విషయం 
కూడా మనం జ్ఞప్తిలో పెట్టుకోవలసి వుంటుందని ఒక కొత్త సిద్దాంతం 
వెల్లడిచేయబడింది. వ్యక్తిత్వాన్ని"; పట్టుకొని విద్యాసంబంధమైన ఒక శూన్యకాశంలో 
పోషించడానికి ససేమిరా వల్ల కాదు. ఒక పిల్లవానిని ఒక ఉపాధ్యాయుడు తరిఫీదు 
గనక చేయవలెననుకొంటే ఆ పిల్లవాని కర్మకాండ అంతా ఏ సంఘాని కోసమైతే 
ఉద్దిష్టమైయున్నదో ఆ సంఘంలో వాడు అతుకుకొని పోయేటట్టుగా వాని నతడు 
తరీఫీదు చేయాలి. తాను తరిఫీదు చేయదలచుకొన్నపిల్లవాడు ఒక ప్రజాస్వామిక 
సంఘానికి చేరినవాడై వుంటాడను కోండి. అప్పుడు వానికి ప్రజాస్వామిక సూత్రాలను 
బాగుగా మప్పి అందులో వానిని బాగా తయారుచేయాలి. లేక వాడు ఒక వ్యవసాయ 
కుటుంబానికి చేరినవాడై వుంటాడనుకోండి. అప్పుడు వానికి వ్యావసాయిక జ్ఞానాన్నే 
విస్తారంగా నూరిపోయాలి. వర్తక వాణిజ్యాల బాపతయితే వాటిలోనే వానిని సవ్యంగా 
తయారుచేయాలి. ఏతావతా, ఏమి తేలుతున్నదో తెలుసునా? మనం పెంచి 
పోషించవలసింది కేవల నిరంజనమయిన వ్యక్తిత్వం కాదు. మరి యేమంటే? సాంఘిక 


జనవరి-మార్చి, 2021 | 


నేటి యూరప్‌లోని విద్యావిధానాలు 


వ్యక్తిత్వం. సాంఘిక వ్యక్తిత్వమంటే, మన వ్యక్తి ఏ సంఘానికి అయితే చేరివుంటాడో ఆ 
సంఘం సంబంధ బాంధవ్యాలతో సమేతమైన న. మాట. ఈ సాంఘిక 
సమన్వయ సూత్రక్రమమే ఇటీవల కేవల సాహిత్య, కేవల శాస్త్రీయ విద్యాస్థానాల్లో వృత్తి, 
సాంకేతిక విద్యలు తామేర్పరచుకోవడానికి ఆస్కారం “కల్పించింది. 
సాంఘికయంత్రంలో తన స్థానమందు తాను కూర్చొని, అది సక్రమంగా, సవ్యంగా 
ఆడేటట్టు చేయగల పూర్ణపురుషుడైన పౌరుడు ఈ సంప్రదాయవాదులకు ఆదర్శమూర్తి. 
అందువల్లనే ఈ మధ్య కొన్ని సంవత్సరాలబట్టి ఎక్కడ చూచినా మనకు 'పౌరత్వానికి 
శిక్షణ, పారత్వానికి శిక్షణ” అనే కేకలు 'పదేపదే 
వినిపిస్తూవున్నాయి. ఈ సాంఘిక సూత్ర పద్ధతి 
సర్వదుంబాలా రాజ్యాలలో దాని పరమావధి 
ప్రమాణానికి వెళ్ళింది. నాజీఫాసిస్టు రాజ్యాలలోనే 
చూడండి కావలిస్తే. అక్కడ పౌరత్వం కోసమై 
వ్యక్తులను తరిఫీదు చేయడమనేది ఎంత సలక్షణంగా 
సాగిస్తూవున్నారో కాస్త గమనించండి. వ్యక్తులనబడే 
వారందరూ రాజ్యాంగంలో తదేకంగా తన్మయులయి 
పోతున్నా రనడమె అందుకు తగిన తార్మాణ. అక్కడ 
వ్యక్తులకు నావి అంటూ వేరే అభిప్రాయాలు లేవు; వేరే 
విశ్వాసాలు లేవు; వేరే ఆదర్శాలు లేవు. రాష్ట్రీయ 
అభిప్రాయాలే, రాష్ట్రీయాదర్శాలే వారి అభిప్రాయాలూ, 
వారి విశ్వాసాలూ, వారి ఆదర్శాలున్ను. ప్రత్యేక 
వ్యక్తులనేవారు బ్రహ్మాండమై, మహాగందరగోళమైన రాజ్యాంగయంత్రంలో నిర్దుష్టమైన 
చిన్న చిన్న చక్రాలుగా ఉండవలసినవారు మాత్రమే. 

ఈ సాంఘిక సూత్రపద్ధతి మూలాన తలవనితలంపుగా వచ్చిపడ్డ ఈ ఫలితం 
ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక విద్యాహృదయాన్వేషణకు దారితీస్తున్నది. విద్య యొక్క 
లక్ష్యం కేవలమూ ఉన్నపాళాన ఉన్న వ్యక్తిత్వమూ కాదు; ఉన్న పాళాన ఉన్న 
రాజ్యాంగపౌరత్వమూ అనిన్నీ మళ్ళీ క్రొత్త వక్కాణింపులు బయలుదేరాడు: అంటే, 
మరొక సూత్రపద్ధతికి - అయిదవదానికి అంకురార్పణ ఏర్పడిందన్నమాట. ఈ 
క్రొత్తదానిని ఆదర్శ సూత్ర పద్ధతి (Idealistic Theory) అనే పేరుతో పిలువవచ్చు. 
దీని అస్పష్టమైన నూతన స్వర ప్రసారము ఇప్పటికప్పుడే ఈ యుద్ధపు మసకచీకట్ల 
వెనకలనుంచి వినవస్తూవున్నది. మానవుడు కేవలమూ రాజ్యాంగంలోని ఒక పౌరుడు 
మాత్రమే కాడని తెలియచేయబడింది. అతడు రాజ్యాంగంలో ఒక పౌరుడయ్యే ముందర 
మొట్టమొదట అతడు ఈ విశాలవిశ్వంలో ఒక కాపురస్థుడు. కాబట్టి ఈ విశ్వంలో తన 
స్థానమేదో అతడు తెలుసుకోవాలి. జీవితానికి నిజమైన లక్ష్యమేమిటో, దానిని 


| జనవరి-మార్చి, 2021 


నేటి యూరప్‌లోని విద్యావిధానాలు 


అందుకోవడానికి తాను ఏయే సాధనోపాయాలను అవలంబించవలెనొ కూడా అతడు 
తెలుసుకోవాలి. వట్టి జీవితోపాయాలను మాత్రమే కాక సుఖసుందర జీవితోపాయాలను 
కూడా అతడు జ చదువుల కింద నేర్చుకోవాలి. విద్యవల్ల వృద్ది చేసుకోవలసినవి 
అతని ప్రాకృతిక శక్తులొక్కటి మాత్రమే కావు. ధర్మాధర్మవివేచన చేయగలగడానికిన్ని, 
ఎక్కువ తక్కువ విలువలు రూపించగలగడానికిన్ని, మలిదాన్ని కాకుండా తొలిదాన్నే 
అనుసరించగలగడానికిన్ని సాధనభూతమైన ఆధ్యాత్మిక శక్తులను కూడా వాటితో 
సరిసమానంగా వృద్ధిచేసుకోవాలి. వ్యక్తిత్వం అన్నంత మాత్రంచేత ఒక్క నైసర్గిక 
మానవుని మహితన్వరూప కీర్తనమే కాదు; వానితో సరిసమానంగా ఆధ్యాత్మిక 
మానవుని మహితస్వరూపకీర్తనం కూడా దీని కిందికే వస్తుంది. మానవుడన్న 
ప్రతివానిలోనూ కొద్దోగొప్పో దై దైవికాంశ లేశమాత్రమయినా వుందనే వుంటుంది. ఏ 
రాజ్యాంగమయినా సరే, లేక ఏసంఘమయిన సరే దాన్నితన తన అవసరానుకూలాలకు 
అనుగుణంగా లొంగదీసుకోవడానికి సుతరామూ సాధ్యంకాదు. సాంఘిక వ్యక్తిత్వాన్ని 
తప్పక సమకూర్చుకోవలసిందే; అందుకు సందేహం ఎంతమాత్రమూ పనిలేదు 
నిజమే. కాని, ఆ సాంఘికవ్యక్తిత్వం సదా ఆధ్యాత్మిక వ్యక్తిత్వానికి లోబడిందిగానే వుండి 
పోవాలి. రాజ్యంలో కొంతమంది వ్యక్తులు రాజ్యాంగానికంటె ముందుదారి పట్టినవారు 
ఉండి, భావస్వాతంత్యమూ వాక్స్యాతంత్ర్యమూ కలవారై, రాజ్యాంగచక్రప్రవర్తకుల 
నిర్ణయాల సందర్భంలో తాము వారితో సమానంగా కూర్చోగలిగినవారు ఉంటేనే ఆ 
రాజ్యం సక్రమపరిస్థితుల మీద ముందుకు వెళ్ళిపోగలుగుతుంది; శ్రేయస్సౌఖ్యాలకు 
ఉపకరణమూ కాగలుగుతుంది. కాబట్టి రాజ్యాంగం అనేది ఎన్నటికీ విద్యమీద గుత్తకు 
పుచ్చుకొన్నట్టుగా సంపూర్ణ పెత్తందారీ పెట్టుకోరాదు. అది చేయవలసిందల్లా 
ఏమిటంటే? కావలసింది కొవలసినట్లు ద్రవ్య సహాయం చేయడమూ, జాతి మొతాని 
కంతటికీ చదువు సంధ్యలబ్బేటట్టు చూడడమూ, విద్యాసంస్థలు సక్రమంగా, చక్కగా, 
నేర్చుతో నిర్వహింపబడేటట్టు నిఘా పెట్టివుండడమూ ఇవే వారు చేయవలసిందల్లా. 
లక్ష్యాలేమిటో, లక్షణాలేమిటో, పద్ధతులేవో, మార్తాలేవో మొదలైన తక్కిన తతంగాన్ని 
నిర్ణయించే పూచీయావతూ వారు "సమాజంలోని" విషయజ్ఞాలయిన పెద్దల బుద్దులకే 
విడీచిపెట్టాలి. 

పరిశీలన చేసి చూస్తే ఈ అన్నిపద్ధతుల్లోనూ సత్యాంశలు ఉన్నట్టే కనబడుతున్నది. 
కాని, మనకే గనక నిజంగా చక్కని విద్యాప్రణాళిక కావలసివున్నట్లయితే ఈ అన్నింటినీ 
ఏకసూత్రానికి తెచ్చి కలిపివేయాలి. కేవల సారస్వత విద్యగాని, కేవల శాస్త్ర విద్యగాని, 
కేవల సాంకేతిక విద్యగాని, కేవల పారిశ్రామిక విద్యగాని, లేదా కేవల మతనైతిక 
విద్యలు గాని మన కార్యసాధనకు ఉపకరించేవి కావు. పాక్షికమైన ఈ అన్నిపద్దతుల్లోనూ 
చెప్పినట్టి యావత్తు విద్యాప్రణాళికల విశేషాలనూ ఒక్కసూత్రానికి తెచ్చి సమన్వయ 
పరచి 'అతరజలో పెట్టవలసి వున్నది. ఆధునిక యూరోపియ విద్యావిధానాల 


జనవరి-మార్చి, 2021 | 


నేటి యూరప్‌లోని విద్యావిధానాలు 


బాగోగులను గురించి ఇంతవరకూ సవివరంగా చర్చించడమయింది. ఇప్పుడు ఈ 
యూరోపీయ పద్ధతులనూ, భారతీయుల ఆచరణ ప్రచారణలను బట్టి ఊహింప 
నయ్యున్న ప్రాచీన భారతీయ హా పరస్పరంగా పోల్చి చూచి మంచి 
చెడ్డలను తేలుద్దాము. బాగా పరీక్ష చేసీ చూస్తే, బహుశా ఒక్క ప్రాకృతిక పద్ధతిని 
మాత్రం తప్పనిచ్చీ మిగిలిన ఈ యావత్తు ఆధునిక పదతులూ అలనాడు మన దేశంలో 
ఆదరించి అంగీకరించి ఆచరణలో పెట్టిన బాపతుగానే గోచరమవుతున్నది. ఇంకా ఒక 
మిక్కిలి ముఖ్యమైన విషయమేమిటంటే, యూరోపులో ఇటీవలనే పొడసూపిన 
ఆదర్శపద్ధతి, సాంఘిక పద్ధతులనేవి ప్రాచీన భారతదేశంలో ఏనాడో అసలు 
విద్యాప్రణాళికకే మూలకందంగా వుంటూవచ్చాయి. తమ ఆశ్రమాలకో, లేక తమ 
గృహాలకో మూలమూలలనుంచి శిష్యగణాలను ఆకర్షించుకొంటూ వచ్చిన మన 
సుప్రసిద్ధ గురుకులపతులందరూ రాజ్యాంగసంబంధాలకు దూరులై సర్వస్వతంత్రులైన 
వ్యక్తులుగానే తమ గురుకులాలను నడుపుకొంటూ వచ్చారు. ధర్మమే వారి 
అధ్యాపనలోకెల్లా సారములో సారముగా వుంటూ వచ్చింది. శిష్యులు కూడా వారివారి 
కులానుసారంగా వారి వారి పరిసరాల్లో సమ్మసరిగా ఇమిడిపోయేటట్లు మాత్రమే కాక 
అవసరమయితే ఆ పరిసరాలను అభివృద్ధి చేసుకొనేటట్టు కూడా తరిఫీదు పొందుతూ 
వచ్చారు. బ్రాహ్మణజాతి ఛాత్రులకు పురోహితులుగానో, లేక ఉపాధ్యాయులుగానో 
అయ్యేందుకు తగిన శిక్షణ ఇవ్వబడుతూ వచ్చింది. అలాగే క్ష క్షత్రియ శిష్యులకు 
యుద్ధవీరులుగానో, లేక పఠిపాలకులుగానో అయ్యేందుకున్ను, వైశ్య శూద్ర శిష్యులకు 
వారివారి వర్తక వాణిజ్య కృషి పరిశ్రమలలోనూ దానిదానికి తగిన శిక్షణ ఇవ్వబడుతూ 
వచ్చింది. కాని, అందరి విషయంలోనూ అన్నిటా ధర్మమే. సకలశిక్షణకూ 
మూలకందంగా వుంటూ వచ్చింది. ప్రతివిద్యార్థికీ వృత్తి శిక్షణ ఇస్తూ వచ్చారు. కాని, ఆ 
ఇవ్వడం మట్టుకు సర్వదా ఒక ఆదర్శ్భాత్మక లక్ష్యంతోనే ఇస్తూ వచ్చారు. ఉపనిషత్తులో 
మనము చూస్తూ వున్నరీతిని ఆనాడు బ్రాహ్మణ బాలురకు నేర్పుతూ వుండిన విషయాల 
పట్టీలనూ బట్టి చూస్తే ఆ పాఠ్యప్రణాళికలలో వారివారి వృత్తివిద్యలే కాక వాటికి తోడు 
సారస్వతవ్యాసంగమూ, ఆనాటి శాస్త్రాల చదువూ కూడా కలిసియుండినట్టు 
కనబడుతున్నది. ఉదహరణకు కావలిస్తే ఛాందోగ్యోపనిషత్తులోని ఈ కథను 
చిత్తగించండి. 

ఒకనాడు నారదుడు సనత్కుమారుని వద్దకు వెళ్ళి తనకు చదువు చెప్పమని 
అడిగాడట. అడిగితే, ఇంతవరకూ నీవేమేమి చదువుకున్నావో, ఏయే విషయాలు 
తెలుసో చెప్పమన్నాడట సనత్కుమారుడు. నారదుడు తనకు తెలిసినవన్నీ ఒక పట్టీకట్టి 
చెప్పాడట. ఆ పట్టీలో ఒక్క వేదాలు మాత్రమే కాక ఆనాటికి సారస్వత గ్రంథాలుగా 
ఉంటూ వచ్చిన" ఇతిహాసాలూ, పురాణాలూ, ఆనాటికి శాస్తాలుగానూ, ఇతర 
కళలుగానూ వుంటూ వచ్చిన జ్యోతిర్గణితాలూ, తదితర అనేక విద్యలు కూడా 


| జనవరి-మార్చి, 2021 


నేటి యూరప్‌లోని విద్యావిధానాలు 


కనిపించాయి. ఇన్ని విద్యలు నేర్చి, ఆనాటి సారస్వతంలోనూ, ఆనాటి శాస్తాల్లోనూ 
ఇంత పరిజ్ఞానం సంపాదించి కూడా తనకు ఆత్మజ్ఞానమనేది ఒకటి లభించకేపోబట్టి 
తన చదువ పూర్తిగా ముగియనట్లే నారదుడు తలపోశాడు. 

జ్ఞానం అబ్బినవారికి మరి దుః ?ఖాలే వుండవని ఆయన ఎవరో చెప్పగా వినివున్నాడు. 
ఇన్నిచదువుల్లో ఆరితేరి ఇంత జ్ఞానభాండారం ఆర్జించివున్నాఆయన ఇంకా దుఃఖాలకు 
దూరుడు కాలేకపోయినాడు. అందుకోసమని" ఆయన విద్యలలోకెల్లా విశిష్టవిద్య 
అయిన ఆత్మవిద్య నేర్చుకొందామని వెళ్ళి సనత్కుమారుని ఆశ్రయించాడు. 

ఈ కథవల్ల మనకు ప్రాచీనభారతదేశంలోని విద్యాప్రణాళిక ఆదర్భాలన్నీ స్పష్టంగా 
తెలియవస్తున్నాయి. ఆనాటి విద్యాప్రణాళికలో కనిపించిన లోపమల్లా ఒక్కటే. అది 
యావద్దేశ ప్రచార దృష్టితో సాగకపోయింది; పూర్తిగా కులవిచక్షణలతో కొనసాగింప 
బడింది. అందువల్ల అది ఇంచుమించు అనేక సందర్భాలలో తొంబైతొమ్మిదిపాళ్ళు 
వృత్తివిద్యలతోనే పర్యవసిస్తూ వచ్చింది. అది యెల్లాగయినా పోనివ్వండి కాని ప్రాచీన 
భారతదేశంలోని విద్యాప్రణాళిక తన ఆదర్భాత్మకమైన గాడినుండి కాని, వృత్తివిద్యా 
ప్రధానమైన మూలసూత్రం నుంచి కాని ఏనాడూ దాటిపోయి దారితప్పి యెరిగింది 
లేదు. కుంఫిణీ ప్రభుత్వం బ్రిటిషు ఇండియాలోని విద్యావిషయక సమస్యలను 
స్వయంగా చేపట్టడానికి పూర్వం - మొన్న మొన్నటి 19వ శతాబ్ది ప్రారంభంలో కూడా 
మన యావత్తు గామాలయందూ చిరకాలంగా నెలకొని హోయివుండిన ప్రాచీన 
పాఠశాలలు తమ పాత సంప్రదాయాలను లేశమయినా వదలకుండా ఆ వెనుకటి 
పాఠ్యక్రమాన్నే గట్టిగా అంటిపెట్టుకొని పల్లెటూరి పిల్లలకు యథాప్రకారంగా వాతా, 
చదువూ, పల్లెటూరి లెక్కాచారాలూ, గ్రామసీమలను గురించిన లోకజ్ఞానమూ, ఈ 
అన్నిటికీ మించి ఇతిహాసపురాణాల మూలంగా ధర్మబోధా ఇత్యాది విషయాలను 
నిరాఘాటంగా సాగిస్తూనే వుండినాయి. అటుపిమ్మట మన దేశచరిత్రలో బ్రిటిషు 
యుగం ప్రారంభమయింది; ప్రాచీనకాలపు విద్యాబోధన పద్దతులన్నీ అడుగంటి 
పోయాయి. నేటి మన పాఠశాలలలోనూ, కళాశాలలలోనూ నేర్చబడుతూ వున్న విద్య 
(ఇతర లక్షణాలు ఎన్ని వుంటేనేమి గాక) వృత్తివిద్యాత్మకమూ, ఆదర్శస్వరూపమూ 
అయిన తన ఆధారం నుంచి పట్టు తప్పిపోయి వేరుదారి పట్టింది. నిర్జీవమైన 
ప్రణాళికలతో వేలాదిమంది నిరుద్యోగ యువకులను తయారుచేసి వారి నెందుకూ 
కొరగాని వారినిగా, ఎలాటి జీవితతత్వాలూ లేనివారినిగా, తరిఫీదు చేసి పాడుచేసింది. 


జనవరి-మార్చి, 2021 | 


ఫోను 


హాస్య-వ్యంగ్య ప్రకాశిక 


ఫోనుకీ భారతీయులకీ, అందులోనూ తెలుగువాళ్ళకీ | ___. 
మోగీమోగని ఫోనుకి అవినాభావ సంబంధం ఉంది. ఆ ఒక్క సీన్‌ 
కోసం విశ్వనాథ్‌ గారి సినిమా (స్వర్ణకమలం) చూసినవాళ్ళు 
వేవేలమంది ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో (ఆయ్‌... 
ఇనపడతాందా ఆండీ ... ఆయ్‌....). ఫోన్‌కీ నాకూ కూడా కా 

్యంగ్యాత్త 

సంబంధం ఉందండీ. లేకపోతే ఎందుకు రాత్తానండీ. కథలో | క్యాం౭౪74709 
“నేను” లేకపోతే కథ ఎలా పుడుతుందండీ! gmail.com 

ఫోన్‌లో మాటాడుతూ ఆఫీసులో కుర్చీలో కూర్చుని 
ఫోటోలు తీయించుకునేవాళ్ళు, సెల్‌ఫోనులో మాట్లాడుతూ ఫోటోలు తీయించుకునే 
వాళ్ళు, నడుస్తూ నడుస్తూ, ఏదో సభలో మాట్లాడుతున్నప్పుడు, లేక మాట్లాడుతున్నట్లు 
ఫోటోలు దిగి ఫేస్‌బుక్‌కి అంకితమిచ్చేవాళ్ళు, సభలో స్టేజిమీద, ఆడియన్స్‌ లోనో 
ఉంటూ ఫోనులో మాట్లాడుతున్నట్లున్న ఫోటోలు ప్రొఫైలు పిక్చర్‌గా పెట్టుకునేవారూ, 
సభలో ప్రసంగిస్తుంటే అత్యవసరంగా వచ్చిన ఫోనులో “ఎప్పుడు అఘోరిస్తున్నారు? 
ఈ రాత్రయినా మగాడిలా వస్తారా లేక మృగాడిలానా?” అని గదవాయింపు గొంతు 
వినపడినా, తాను ఎంత బిజీగా ఎడతెరిపిలేని ఫోన్‌ కాల్స్‌ తో ఉంటాడో తెలిపేందుకు 
ఫేస్‌బుక్‌లో వీడియోపోస్ట్‌ చేసేవారూ... ఇలా ఎందరో ఫోన్‌ బాంధవ్యులు, బాధితుల 
కథలు, కథనాలు, విశేషాలు మనకి చాలా తెలుసు. 

నా చిన్నప్పుడు అంటే ముద్దు మొహానికి, మొద్దు మొహానికీ, తేడా తెలిసే వయసు, 
అరవై నాలుగేళ్ళ సంగతి. మా ఇంట్లో ఒక విభాగంలో 
పోస్ట్‌ ఆఫీసు ఉండేది. సుమారు పదివేలమంది 
ఉండే గ్రామానికి అది పెద్ద పోస్టాఫీసు. 
అందులో పోస్ట్‌ కార్డులూ, ఇంగ్లాండ్‌ 
(inland) కవర్లు లాంటివి 
అమ్మడంతో పాటు ట్రంక్‌ కాల్స్‌ 
చేసుకునే సౌకర్యం కూడా 
ఉండేది. కన్నాల్లో ఉండే 
అంకెల్లో వేలుపెట్టి టిప్‌ టిప్‌ 


| జనవరి-మార్చి, 2021 


ఫోను 


మని తిప్పి రిసీవర్‌ని చెవిలో పెట్టుకుని అలిసిపోయే వరకు అరిచే వాళ్లందరినీ చూశాను. 
ఎవరూ అవతలి నుంచి పలికి పలకరించకపోతే నిస్సహాయంగా విడిచిన నిట్లూర్చులు 
చాలా విన్నాను. అవతలి గొంతు వినిపించక, మాట్లాడుతుంటే తెగిన తీగలూ, 
బంధాలు, పగిలిన ఎదల రొదలు విన్నాను. ఇంతకీ “నీకు పనీపాటా, చదువు సంధ్య, 
బడీ దడీ లేవా” అని మీరు అడగవచ్చు. పల్లెటూరులో పాకబడిలో చదివే నాకు ఎండకీ 
వానకీ వచ్చే సెలవులు, జనాభాలెక్కలకీ జాతరకీ వచ్చే సెలవులతో ఏమి చేయాలో 
తెలియక, ఏమీ తోచక అరుగుమీద కూర్చునే అవకాశం తప్ప వేరే అవకాశం లేని 
నాకు పక్కనే ఉన్న పోస్టాఫీసులో జరిగే తంతు, తతంగాలు పరికించడం 
ఎంటర్‌టైన్‌మెంట్‌గాను ఎడ్యుకేషనల్‌ గాను ఉందేది. కొంచెం వర్షం పడితే చాలు 
ఫోను మూగబోయేది. పోస్ట్‌ మాస్టర్‌కి మూడ్‌ బాగోపోతే ఫోను సానుభూతిగ 
మౌనవ్రతం చేసేది. తరుచూ ట్రంక్‌ కాల్‌ చేయడానికి వచ్చేది మా ఊరి సర్పంచ్‌ 
మంచిగంధం సుబ్బారావు గారు మాత్రమే. ట్రంక్‌ కాల్‌ బుక్‌ చేసి కాల్‌ వచ్చేవరకు 
పట్టువదలని విక్రమార్కుడిలా అరుగుమీద, నాకు ఆవల పక్కన 
కూర్చొనేవాడు. ఆయన దగ్గర నుండి వచ్చే గంధం ఏమిటో 
అప్పుడు తెలిసేది కాదు గానీ అది సురనిశ్వాస అని పెద్దయ్యాక 
అనుభవంతో తెలిసింది. ఆయన ఫోన్‌లో ఘాటుగా మాట్లాడు 
తుంటే చాటుగా వినే నాకు పదకోశ అభివృద్ది, సంస్కారోన్నతి 
కలిగేవి! వాటిని తరువాత బడిలోనూ, ఇంట్లోనూ ఉపయోగిస్తే 

ఎందుకు శిక్ష పడేదో అనుభవం ద్వారా తెలిసింది. 
రాజీవ్‌గాంధీ, పి.వి నరసింహారావుగార్ల ధర్మంతో విరివిగా, 
విస్తృతంగా అందరికీ ఫోన్‌లు లభ్యమయ్యే 
కాలానికి, ఎక్కడో ఎవరికో (దబ్బు, దర్పం 
ఉన్న) ఫోన్‌ ఉండే కాలానికీ మధ్య ఉన్న 
సంధికాలంలో పెరిగిన నాకు వింత అనుభ 
వాలు ఎదురయ్యేవి. ఫోన్‌ ఉన్నవాళ్ళు ఉన్నత 
వంశ దీపికలని భావించేవాళ్ళు. అలా 
ఆలోచించే వాళ్ళ కోవలో నేనూ ఉండేవాడిని. 
అమ్మాయినే చేసుకుంటానని మనసులో 
శపథం చేసుకున్న వైనం ఇంకా గుర్తు ఉంది. 
విధి సహకరించడంతో ఆ నిర్ణయానికి 
కట్టుబడలేదు కాబట్టి సరిపోయింది. “లేకపోతే 
పనిచేయని ఫోన్‌ “పెట్టుకుని బిల్డప్‌ ఇచ్చే 


జనవరి-మార్చి, 2021 | 


ఫోను 


రాయుడిగారికి అల్లుడిని అయ్యే 
వాడిని. కొంచెం ముందుకు వెడితే, 
చదువూ/ అమెరికాలో HIB 
ఉద్యోగం, అన్ని హంగులూ ఉండే 
అపార్ట్మెంట్‌, అందులోనూ అడిగిందే 
తడవుగా, పోటీపడి ఫోన్‌ కనెక్షన్‌ ఇచ్చే 
MC1 లాంటి కంపెనీలు; వీటిని; చూసే సరికి 
గాలికొట్టి వదిలిన బుడగలాంటి అనుభూతి 
కలిగేది. ఫోనాధి పతినన్న గర్వం, దర్పం కొత్తల్లో 
కొంత ఉండేవని చెప్పడానికి సిగ్గుపడ్డా అది వాస్తవం. 
మంచం పక్కన, సోఫా పక్కన చేతీకందిన ఫోనులో 
దర్జాగా అయిన వాళ్ళతో, కాబోయే వాళ్ళతో 
మాట్లాడుతుంటే ఎల్లలు లేని ఆనందానికి es. ఫీల్‌ 
అయ్యేవాడిని. అమెరికా వచ్చిన ఆరువారాలకి వచ్చిన ఫోన్‌ బిల్లు చూసి ఉక్కిరిబిక్కిరి 
అయి దిక్కుతోచక “ఇది నిజమా” అన్న సంభ్రమాశ్చర్యాలతో జారిపోతుందేమోనన్న 
గుండెని జారిపోనీయకుండా తమాయించుకున్న రోజులు గుర్తున్నాయి. కటింగ్స్‌ అన్నీ 
పోను చేతికొచ్చే నెలసరి ఆదాయం రెండువేలల్లో వెంటనే కట్టవలసినది 1100 
డాలర్లు. మిగిలిన దానితో ఇంటి అద్దె, కరెంటు, కీరాణా సామాను, బయట తిండి, 
ఏపుగా ఆడక్కుండా పెరిగే జుట్టు కత్తిరీంపు (అమెరికాలో జుట్టు కత్తిరించే వ్యక్తికి కూడా 
ఒక స్తాయి ఉంటుంది) మొదలయినవి. ఎంత గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త అయినా 900 లో 
నెల జీవితం కుదించడం అసాధ్యం. అప్పుడే అందొచ్చింది అమెరికన్‌ ఎక్సెస్‌ కార్డు. 
అప్పుకాని అప్పు, ఘరానా అప్పు. కార్లు వాడాను. నెలరోజులు వెసులుబాటు దొరికిందీ. 
రాబోయే నెల గురించి అప్పుడే మొదలైన ఆందోళనతో కష్టపడి ఉగ్గబట్టుకుని ఫోన్‌కి 
దూరంగా ఉండేవాడిని. అయినా కాబోయే వారితో కలపడం కోసం అయినవారు చేసే 
ప్రయత్నం, ఎవరితోనో బంధం పెంచుకోవాలనే ఆతృత, ఫోనున్న ఆసామిననే 
అభిప్రాయం కల్లించాలన్న ఉత్సాహం; ఇదీ డోలాయమాన మనస్థితి. 

ఫోను బిల్లుకీ, వాస్తవానికీ మధ్య సంఘర్షణ రాస్తే అమెరికోపనిషత్తు కావచ్చు. 
గోడకి తగిలే “తీగల ఫోను నుంచి తీగలవసరం "లేని సెల్‌ఫోన్‌ యుగంలోకి 
ప్రవేశించినప్పుడు ఆ అనుభూతి వేరు. ఎప్పుడైనా, ఎక్కడనుంచైనా, ఎవరితోనైనా 
మాట్లాడవచ్చనే స్వతంత్రభావన అద్వితీయం. కానీ నిమిషాలని డాలర్లలోకి మార్చే 
వ్యవస్థ అది. ఆ రోజుల్లో అమ్మ, అయినవాళ్ళు, ఆత్మీయంగా, అనంతంగా 
మాట్లాడేవారు. నా గుండె నిమిషానికి యాభై సెంట్స్‌(25 రూపాయలు) వేగంతో 
కొట్టుకునేది. బిల్లు కట్టే సమయానికి కళ్ళు ఆర్థతతో చెమర్చేవి. కొండకచో, 


| జనవరి-మార్చి, 2021 


బాష్పధారలు కురిసేవి. ఆ యుగం గడిచి మాట్లాడినంత మాట్లాడవచ్చనే ప్రణాళికలు 
వచ్చాయి. అమ్మతో, ఆప్తలతో మనసారా కాలనియంత్రణ లేకుండా మాట్లాడవచ్చని 
ఆనందించా. ఇప్పుడు అమ్మ తక్కువగా మాట్లాడుతుంది. ఆప్తులనుకున్న వారు 
వాట్సప్‌లో “హాయ్‌” చెబుతారు, చేతులు జోడిస్తారు. వేళ్ళు, చేతులు పైకి పెడతారు. 
ఇప్పుడు ఫోన్‌ అవసరం లేదు. మాటల మాధ్యమం ఇంకిపోయింది. ఎమోజీలతో 
భావప్రకటనలు చేసే అవకాశం రావడంతో, మాటలు రాసే అవసరం అడుగంటింది. 
మాట్లాడే గుణం చిన్నబోయింది. 

మాట్లాడటం కోసం, సంక్షిప్త సమాచారం పంపిణీ కోసం, ఉపయోగపడే ఫోన్‌, 
ప్రపంచాన్ని చేతికి తెచ్చే గడుసు ఫోనుగా మారింది. అపరిమిత సంక్షిప్త సమాచార 
ప్రసారాలు, అనంతకాల మాటల అవకాశాలు అనతి కాలంలోనే అమలులోకి 
వచ్చాయి. భారతదేశంలో జియో ఆగమనంతో మాటలు, అంతర్జాల గమకాలు 
ధరాతీతం అయ్యాయి. ఆత్మీయతలు కుంచించాయి. అనుబంధాల తోరణాలు 
తెగిపోయాయి. మాట్లాడటానికి విషయం లేదు, మాట్లాడే ఇచ్చ లేదు, మాటల్లో మమత 
లేదు. గడియారంలో నిమిషాలున్నాయ్‌. నిమిషానికి వెలలేదు. మాటలున్నాయ్‌, 
మాటల్లో మమత లేదు. మనిషికి మనిషి అవసరం లేదు. సాంగత్యం ప్రతిబంధకమైంది. 
నిరాఘాటంగా, నిరంతరం దొరికే వస్తువులకి విలువ ఉండదు. అమితంగా దొరికే 
తిండికి రుచి ఉండదు. బాహాటంగా చూపే అందంలో ఆకర్షణ ఉండదు. రోజూ వచ్చే 
అతిథికి మర్యాద దక్కదు. ఎక్కువగా మాట్లాడే వారి మాటకి గౌరవం ఉండదు. కాల 
నియంత్రణ లేని ఫోన్‌ వ్యవస్థకి విలువ ఉండదు. 

శే రే రే 


జనవరి-మార్చి, 2021 | 


తిలక్‌ కథలు - శిల్పసౌందర్యం 


తిలక్‌ కథలు -- 
శిల్పనెంం అర్యం డా!! పి.సి.వెంకటేశ్వర్లు 


శ్‌ 


“కథను ఊహించడం ఒక ఎత్తు, దాన్ని చెప్పడం మరో ఎత్తు. కథ చెప్పే విధానమే 
కథకి అందాన్ని, బలాన్ని ఇస్తుంది. దీనినే శైలి, శిల్పం అంటారు. ఉత్తమ కథలతో గల 
పరిచయం వల్ల తన కథలలో ప్రతిభావంతుడైన రచయిత శిల్పాన్నీ శైలినీ విస్పష్టంగా 
రూపొందించుకోగలడు. 

“కథలో ఒక సిద్దాంతాన్ని ప్రతిపాదించడానికో బలపరచడానికో చేసే ప్రయత్నం 
కథాశిల్పంలో ఒక ముఖ్యమైన దోషం” 

ఇవి కథాశిల్పం గురించి తిలక్‌ చేసిన స్పష్టమైన ఆలోచనలు. “కథలు రాయడం 
ఎలా” అనే వ్యాసంలో ఆయన చెప్పిన కథానిర్మాణ విషయాలు చాలా వున్నాయి. తిలక్‌ 
కథాశిల్పం విషయంలో లోతైన అవగాహన లేకుంటే, ఆయన కథలు అలాంటి సజీవ 
చిత్రాలుగా పాఠకుల్ని ఆకట్టుకునేవి కావు. ఆయనే స్వయంగా చెప్పుకున్నట్టు ఉత్తమ 
కథల్ని చదవడం వల్ల అలాంటి శిల్ప నైపుణ్యం అలవడింది. 

“అతని మీద ఎవరి ప్రభావమూ, ఎవరి వస్తు శిల్ప శైలీ ప్రభావమూ లేవని చెప్పలేం. 
అందర్నీ ఊగించిన చలం, సోమర్సెట్‌ మామ్‌, మొపాసా ఎవర్ని వదలి పెట్టారు గనుక. 
అయినా ప్రత్యక్ష, బలోపేతమైన స్వకీయ ముద్ర. స్వతంత్రమైన అన్వేషణ, లోతూ, 
మెరుపూ అతను తిలక్‌ ” అంటూ తిలక్‌ కథాశిల్పం పై ఎవరెవరి ప్రభావాలున్నాయో 
స్పష్టపరిచాడు మునిపల్లె రాజు. అదేవిధంగా కోడూరి శ్రీరామమూర్తి తిలక్‌ కథల 
తత్వాన్ని వివరిస్తూ ప్రేమ్‌ చంద్‌ 'కఫన్‌’ సోమర్‌ సెట్‌ మామ్‌ ‘Caker and Ale’ వంటి 
కథల్లోని శిల్పం తిలక్‌ కథల్లో కన్చిస్తుందని చెప్పడంలో తిలక్‌ కథానిర్మాణంలో ఎవరి 
ప్రభావం వుందో తెలుస్తుంది. అంతేకాదు ఇంకా లోతుగా తిలక్‌ కథల్ని పరిశీలించి 
“శిల్పంలో మొపాసాకు దగ్గరగా కనపడతాడు తిలక్‌” అని చెప్పాడు కోడూరి శ్రీరామ 
మూర్తి. “ఆయన కథానికా ప్రక్రియ నియమాలను, పరిమితులను, లక్ష్యాలను అర్థం 
చేసుకోనే కథలు రాశాడు” అని అంపశయ్య నవీన్‌ చెప్పడంలో తిలక్‌ కథలు కథానికా 
శిల్ప లక్ష్యాలను కొనసాగించాడని అరమౌతుంది. మేరుపర్వతంలాంటి తిలక్‌ సాహిత్య 
శిల్పాన్ని అంచనా వేయడం అంటే సముద్రపు తరంగాల్ని గుప్పెట్లో చూపాలని 


| జనవరి-మార్చి, 2021 


తిలక్‌ కథలు - శిల్పసాందర్యం 


ప్రయత్నించడమే. నేను అర్థం చేసుకున్నంత 
మటుకు యువ పరిశోధకుల కోసం తిలక్‌ 
కథల్లోని కొన్ని శిల్బసౌందర్య విషయాల్ని 
చెప్పడం ఈ వ్యాసోద్దేశం. 

శిల్పసౌందర్య విశిష్టతను గురించి 
వల్లంపాటి వారు “కథాసంవిధానం, 
పాత్రలు, నేపథ్యం, దృష్టికోణం, కంఠస్వరం” 
అనేవి కథాంగాలుగా వుంటాయని, తన 
కథానిక శిల్పం'లో చెప్పుకొచ్చారు. పోరంకి 
దక్షిణామూర్తి కథాళశిల్పాన్ని “వస్తు విన్యాసం, 
పాత్రచిత్రణ, సంఘటన, సంఘర్షణ, 
సన్నివేశకల్పన, కథనం, శీర్దిక్ర” న 
విభాగాలుగా వర్గికరించాడు. రచయిత కథలో చెప్పేదాన్ని వస్తువని, ఎందుకోసం 
చెప్తున్నాడో అది ఉద్దేశమని, ఒక విధమైన పద్ధతిలో చెప్తాడు దాన్నే శిల్పమని అంటాడు 
ఖదీర్‌ బాబు” ఈ విషయాలకు దృష్టిలో పెట్టుకొని ఆలోచించినపుడు గొప్ప కథకుడైన 
తిలక్‌ తన కథలను ఒక పద్దతిలో చెప్పాడు. ఒక ప్రత్యేకమైన శిల్ప నిర్మాణాన్ని 
ప్రదర్శించాడు. కథలకు పేర్లు పెట్టడంలో, కథల్ని ప్రారంభించడంలో, పాత్రల్ని 
నిర్మించడంలో, సంభాషణలు కేయితచడంలో, కథనం చేయడంలో, వాక్యాల్ని 
నిర్మించడంలో, వర్ణనలు చేయడంలో, సాహిత్యపు సొబగులు అద్దడంలో, సంఘర్షణ, 
సంభావ్యత, సలకొలాదుల వంటి అంశాల నిర్వహణలో, తనదైన కంఠస్వరాన్ని 
విన్నించడంలో చివరికి కథా ముగింపులో తిలక్‌ కథాశిల్పం స స్పష్టంగా కనిపిస్తుంది. కథ 
చదవడం ప్రారంభమైన కొద్ది సేపటికే అది తిలక్‌ కథ అని అర్ధమైపోతుంది. అదే తిలక్‌ 
కథానిర్మాణపు ప్రత్యేకత. 


శీర్షికలు: 

“మంచి శీర్షిక దొరికితే; దాని ఆధారంగా కథలు రాసే వారు వున్నారు. మంచి 
శీర్షిక దొరకనిదే' కథారచన ఆరంభించని వారూ వున్నారు. కథ రాసినా, సరైన శీర్షిక 
దోరక్క నెలల తరబడి యోచించవలసిన అవసరం ఉంటుంది.” అంటాడు శార్వరి. "క్క 
మాటలు వెనుక అనేక మంది కథకుల అనుభవం ఉంది. కథకు పెట్టే పే పేరులోనే 
శిల్పానికి అంకురార్పణ జరుగుతుంది. కథకు శీర్షిక ఇంటికి గడపలాంటిదీ. అది ఎంత 
ఎత్తు, ఎంత వెడల్పు, అనేది నిర్మించబోయే ఇంటిని బట్టి వుంటుంది. అలాగే కథలో 
చెప్పబోయే అంప] గాని, సంఘటననుగాని, ఆధారంగా చేసుకొని రచయిత శీర్షిక 
నిర్ణయిస్తాడు. శ్రీశ్రీ “ఒసే తువాలందుకో”, పద్మరాజు 'గాలివాన' వంటివి సంఘటనను 


జనవరి-మార్చి, 2021 | 


తిలక్‌ కథలు - శిల్పసౌందర్యం 


ఆధారంగా చేసుకొని పెట్టిన శీర్షికలు. తిలక్‌ 'నలజర్ల రోడ్డు” కథా శీర్షిక అక్కడ జరిగిన 
సంఘటన ఆధారంగా పేటబడీందని కథ పూర్తయిన తర్వాత అర్ధమౌతుంది. అలాగే 
రాత్రి 9 గంటలకు” అనే శీర్షిక ఆ సమయంలో నగరంలో జరుగుతున్న సన్నివేశాల్ని 
ప్రతిఫలింపజేస్తూ పెట్టబడిందీ. 

కథలకు జంటపదాల శీర్షికల్ని పెట్టడం ఒక 
ప్రత్యేకత. అయితే తిలక్‌ కథా శీర్షికలు ఆ గాలీవాటంలో 
వ. ఖచ్చితంగా ధ్రువీకరించలేం గానీ ఆయన 

సుందరీ - సుబ్బారావు”, “మీరేనా - నీవేనా” కథా 
ప మాత్రం కథలోని సన్నివేశాల్నిబట్టి నిర్ణయిం 
చాడనిపిస్తుంది. అలాగే తిలక్‌ 'కదీలేనీడలు”, 
“ఏమీలేదు” వంటి ఆలోచనాత్మక కథా శీర్షికలను 
ఎంచుకున్నాడు. వీటిలోని పాత్రల త్యం అర్థం 
చేసుకొనే విధంగా ఇలాంటి పేర్లు తిలక్‌ కథలకు 
పెట్టడం శిల్ప నిర్మాణంలో భాగమే. అదే విధంగా 
సామాజిక కోణం నుంచి సాగే కథలకు, మానవత్వం 
వాసనలతో నడిచే కథలకు “ఓడిపోయిన మనిషి, 
“అతని కోరిక” వంటి అర్థవంతమైన పేర్లు పెట్టాడు 
తిలక్‌. దొంగ ఎవరో తెలీయపరిచే కథకు “అసలు 
దొంగ” అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు. 

డొంక తిరుగుడు కథా శీర్షికలు తిలక్‌ శిల్ప 
నిర్మాణంలో భాగం కాదు. అందుకే దొంగ" సంక్షిప్త 
శీర్షికను మంచి భావం కుదిరేలా ఇమిడ్చాడు. 
బొమ్మచుట్టూ అల్లబడిన కథకు “బొమ్మ” అని, 
ఉంగరం చుట్టూ “తిరిగిన వ్యక్తి జీవితాన్ని వర్ణించే 
కథకు 'ఉంగరం' అని, ఒక వ్యక్తి జీవితం ఎలా రంగులరాట్నంలా తిరిగిందో చెప్పే 
కథకు “జీవితం” అని, రకరకాల సంక్షిప్త శీర్షికల ద్వారా కథా భావాన్ని పలికించాడు 
తిలక్‌. సహజంగా కవి అయిన తిలక్‌ కొన్ని కథలకు “గడియారపు గుండెలు” 'మణి 
ప్రవాళం” “సముద్రపు అంచులు” వంటి కవితాత్మక శీర్షికలను పెట్టి తన శిల్ప 
నిర్మాణానికి ప్రారంభం చేశాడు. 


కథా ప్రారంభాలు: 
“కథ అనేది గుర్రపు పరుగు వంటిది. ప్రారంభం, ముగింపు ముఖ్యం” అంటాడు 
మోపాసా. తిలక్‌ మొపాసా కథలతో ప్రేరణ పొందాదని ముందే చెప్పుకున్నాం. అందుకే 


| జనవరి-మార్చి, 2021 


తిలక్‌ కథలు - శిల్పసాందర్యం 


తిలక్‌ కథల్లో ప్రారంభాలు నత్తనడకన వుండవు. కథకుణ్ణి 
నేరుగా కథలోకి ప్రవేశపెడాయి. ఇది తిలక్‌ శిల్ప 
లక్షణం. ప్రకృతి వర్ణనలు, సుదీర్హ సన్నివేశాలు వంటివి 
వెదకినా దొరకవు. “పాఠకుడి దృష్టిని స్పష్టమైన ప్రదే 
శంలో, ఖచ్చితమైన సమయంలో, సరైన సందర్భంలో 
నిలబడేటట్లు వాక్యం ప్రారంభిస్తాడు. పాఠకుణ్ణి ప్రారం 
భపు మాటలతో బంధిస్తాడు. 

తానే చూసినట్లు కథ చెప్పడం, పాత్రల చేత కథను 
చెప్పించడం వంటి ప్రారంభాలు వున్నా ఆసక్తిగా ఎత్తుగడ 
శిల్పాన్ని నిర్వహిస్తాడు తిలక్‌. & 

“నల్లజర్ల అడవి మీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు. 
అవధాని గారు ఇలా అనేటప్పటికి మేమందరం ఫక్కున నవ్వాం.” అని 
నల్లజర్ల రోడ్డు కథలోని ప్రారంభ వాక్యాలు వేరే పాత్ర చేత రచయిత కథ 
చెప్పిస్తున్నాడనే విషయాన్ని, అడవిలో జరగబోయే సంఘటనల 1 
స్వరూపాన్ని సూక్ష్మంగా తెలియజేస్తాయి. 

“యవ్వనం” కథలో 'ఆ రోజు విశాలలో ఎప్పుడూ లేని ఉత్సాహం సముద్రపు 
కెరటాల్లా పొంగింది.” ప్రారంభ వాక్యాలు కథను సూచన ప్రాయంగా తడుముతూ 
సాగుతాయి. సముద్రపు కెరటపు పొంగు ఉపద్రవ సూచకంగా పాఠకుడికి అర్థమై, 
కథలోకి జొరబడేలా చేస్తాయి ప్రారంభవాక్యాలు. “ఫలిత కేశం” కథలో “ప్రసాదరావు 
అద్దం ముందు నిలుచున్నాడు. అతనికి తనని తాను తీరికగా చూసుకోవాలనిపించింది. 
అందులో ఏదో తృప్తి వుంది. అహం వుంది అనే ప్రారంభ వాక్యాలు ఎంతో హాయిగా 
ప్రశాంతంగా కథలోకి తీసుకెళ్తాయి. వివేచనా శక్తిగల పాఠకుడు తొలి వాక్యంలో తిలక్‌ 
భావాల లోతును తర్కించుకోవచ్చు. అద్దం నిజం చెప్తుంది. వాస్తవాన్ని కాదు. నిజం 
వేరు వాస్తవం వేరు. ఉన్న రూపాన్ని ఉన్నట్టు చూపడం నిజం. కుడిని ఎడమగా చేసి 
చూపడం వాస్తవం. చిన్న తత్వాన్ని పట్టుకుంటే ప్రారంభ వాక్యాల్లో తిలక్‌ శిల్ప 
సౌందర్యం అర్థమౌతుంది. కథలో ప్రధాన పాత్ర నిజం గురించి ఆలోచించాడు. 
వాస్తవం గుర్తించలేక పోయాడు. “బొమ్మ” కథలో ఎత్తుగడ శిల్పాన్ని వ్యాఖ్యానంలా 
చెప్తాడు తిలక్‌. 'ఆ పెద్దనగరంలో మార్కెట్టులో ఒకచోట బల్ల మీద ఓ ఆడది కూర్చుని 
వుంది. ఆమె చాలా అందమైనది. లావణ్యమైనది....... ఆమె ఎవరో ఎవరికీ తెలియదు” 
అంటూ సాగిన వాక్యాలు తాను చెప్పబోయే సమకాలీన సమాజంలోని వ్యక్తుల 
మానసిక సితిని పట్టి చూపిస్తాయి. కొందరు వ్యక్తులు ఆమెను ఉల్లేఖాలంకారంలో లాగా 
ఎలా ఊహించారో చెప్పడానికే కవి అలాంటి పెద్ద ప్రారంభం "చేశాడు. ఓడిపోయిన 
మనిషి కథను తెరచి ఉన్న కిటికీలోంచి వొంటి మీద జల్లుపడి చటుక్కున మెలకువ 


జనవరి-మార్చి, 2021 | 


తిలక్‌ కథలు - శిల్పనాందర్యం 


వచ్చింది కళ్ళు తెరచి కిటికీలోంచి చూశాను.” అనే ఆలోచనాత్మకమైన ఎత్తుగడతో 
ఆరంభిస్తాడు తిలక్‌. 'కళ్ళు తెరచి చూశాను” అనడంలో అంతకుముందు కళ్ళు 
తెరవకుండా సమాజాన్ని చూసిన ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్న రచయిత శిల్ప 
నిర్మాణ దక్షత అర్థమౌతుంది. 


పాత్ర నిర్మాణ శిల్పం: 

తిలక్‌ పాత్రకు పెట్టే పే పేర్ల విషయంలోను, పాత్రలు నిర్మించే క్రమంలో ప్రత్యేక 
పాక ల లతా. “లోకం పోకడ తెలియని పురుషులకు ఆ రోజుల్లో 'సు సుబ్బారావు” 
అనే పేరు పెట్టి వ్యంగ్యంగా పిలిచే పరిస్థితి. మునిమాణిక్యం వారి కథల్లో భర్త పాత్రలో 
అమాయకపు సుబ్బారావు కన్పిస్తాడో చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి గురించి 
తెలిసిందే. అలాంటి ఉద్దేశంతోనే కాబోలు సెకండరీ గ్రేడు స్కూలు మాస్టరులోని 
అమాయకత్వాన్ని చెప్పడానికి bo అనే పేరు పెట్టాడు 'సుందరీ- -సుభ్మారావు' 
కథలో అలాగే స్వచ్చమైన వంగల స్రీలకు నిర్మల (నిర్మల మొగుడు), స్వేచ్చా 
ప్రవృత్తిలో జీవించాలనుకొనే శీ స్త్రికి విశాల(యవ్వనం), ధైర్యం, చురుకుదనం గల 
యువతులకు సూర్యుడు (నల్లజర్ల రోడ్డు) వంటి పేర్లు పెట్టాడు. 

ఇక పాత్రలను మలచిన పద్ధతిని తిలక్‌ కథలో ో ప్రత్యేకంగా గమనించాలి. పాశ్చాత్య 
పాత్ర నిర్మాణ పద్ధతి తిలక్‌లో కనిపిస్తుంది. ప్లాట్‌ క్యారక్టర్స్‌ (సరళరేఖ పాత్రలు) రౌండ్‌ 
క్యారక్టర్స్‌ (గుండ్రని పాత్రలు) రెండూ తిలక్‌ కథలో వున్నాయి. మనిషి ఎంత ఉన్నతంగా 
వుండగలడో చూపిస్తాడు. ఎంత పతనమవుతాడో+ చూపిస్తాడు. ఎలాంటి ఒడిదొడుకులు 
లేని మనిషిని చూపిస్తాడు. అనైతికతతో పక్కవారిని నిరంతరం హింసించే మనిషిని 
రూపుకట్టిన్తాడు. ముసలి మనిషి (ఊరిచివర యిల్లు), నరసమ్మ (సముద్రపు అంచులు) 
వంటి పాత్రలు స్వార్థంతో, నమ్మిన మనిషిని వంచన చేయడంలో స్థిరంగా 
నిలబడిపోతాయి. వారీ స్వభావంలో కథ ముగిసేవరకు మార్చురాదు. “అలాగే 
వాస్తవికంగా పాత్రల్ని సరై గం తిలక్‌ విలక్షణత. శంకరం (పరివర్తన), గవరయ్య 
(దేవుణ్ణి చూసిన వాడు), సీత్రాపతి (సీతాపతి), గోపాలం (దొంగ) వంటి పాత్రలు 
వాస్తవాల్ని గ్రహించి తాము మారాలని అర్థం చేసుకుంటాయి. గతంకంటే భిన్నంగా 
తమ దిశను మార్చుకుని జీవించడానికి సిద్ధపడుతాయి. వెంకటేశ్వర్లు (ఆశాకిరణం) 
లక్ష్మీమోహన్‌ రావు (అతనికోరిక) వంటి పాత్రలు పలాయన వాదానికి, అసమర్థతకు 
శాశ్వత చిరునామాగా చూపిస్తాడు రచయిత. కూతురు వ్యభిచారిణిగా మారిందని 
తెలిసి, చావును వాయిదా వేసుకొనే తండ్రి, కొడుకు చనిపోయినాడని తెలిసి పెళ్ళాం 
పుస్తెలతో వేశ్య సాంగత్యం కోసం వెళ్ళిన వ్యక్తి వంటి పాత్రలను నిర్మించడంలో ఎంతో 
నేర్చును ప్రదర్శించాడు తిలక్‌. 

xxx 


| జనవరి-మార్చి, 2021 


కరోనానంతరకాలం 


కరోనానంతరకాలం 


గతసంవత్సరం ఈ సమయానికి కరోనా వాడల్లోనే 
ఉంది. ఊహాన్‌ నగర సమస్యగానే పరిచయం అయింది 
ప్రపంచానికి. మొదట్లో చాలా మంది సమస్య త్వరలో 
సమసిపోతుందని ఊహించారు. కరోనా వైరస్‌ గురించిన 
వివరాలు బయటపెట్టిన చైనా డాక్టరు మరణంతో సమస్య 
అంతర్జాతీయ స్థాయి సమస్యగా రూపొందింది. ఆంతరంగిక 


డొ. కొవ్వలి 
భద్రతావ్యవస్థ హేచ్చరించినా పెడచెవిన పెట్టి, కరోనా ఒక గోపాలకృష్ణ 


“మిథ్య”గా, _ 'గాలివార్తగా అగ్రరాజ్య పాలకులు editor@ 


prakasika. org 


కొట్టిపారేశారు. ఆదిలోనే తగిన జాగ్రత్తలు తీసుకొని ఉండి 
ఉంటే అగ్రరాజ్యంలో లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు. కోట్లాదిమంది 
కోవిడ్‌ బారిన పడేవారు కాదు. ఆర్థిక, సామాజిక వ్యవస్థ ఇంతగా చితికేది కాదు. 
విచిత్రమేమంటే, ఇలాంటి ఉపద్రవాలు వస్తాయని తెలుసు. వస్తే ఎలా ఎదుర్కోవాలి 
అన్నవిషయం మీద విస్తృతప్రణాళికలు తయారుచేసి ఉంచారు. ఉపద్రవనివారణశాఖ 
కూడా ఉంది. ఎప్పుడో ఏదో రావచ్చని ఈ శాఖవారిని కూర్చోపెట్టి మేపడం ఎందుకని 
వారిని ఇంటికి పంపేశారు. ప్రణాళికలని తగలబెట్టేశారు. 

ముసుగు అవసరం లేదు, ముసుగు “బలహీనతకి నిదర్శనం” లాంటి 
సెంటిమెంటులతో అగ్రరాజ్యం సమస్యకి ముసుగు కప్పింది. రాజకీయాలు, 
అరాచకాలు, అబద్ధపు పుప్రచారాలు, అసంబద్ధ విధానాలు, మతిలేని నేత, గతిలేని ప్రజ, 
వెరసి అగ్రరాజ్యం ఎదుర్కొంటున్న ఈ దుర్భ్శరస్థితి. “బలవంతుడు నాకేమని 
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా” అన్న చందంగా, బలవంతమైన రాజ్యం 
కనపడని కణంతో కృశించిపోతోంది. రాచపీనుగ ఒక్కటే పోదన్నట్లు అగ్రరాజ్యం అన్ని 
రాజ్యాలని పతనమార్గంలోకి నెడుతోంది. 

ఇక భారతదేశం విషయం చూస్తే, లాక్‌డౌన్‌ 1,2,3లు నివారణకి దోహదపడ్డాయో 
లేదో బయటి ప్రపంచానికి తెలీదుకాని, రోజువారి జీతాలు, కూలిమీద బతికే బక్కజీవుల 
బతుకుమాత్రం అతలాకుతలం అయింది. ఇళ్ళలో పనిచేసి బతుకు సారించేవాళ్ళు, 
ఇంట్లోంచి పనిచేసి మనలేరు కదా! ఒక్కటి మాత్రం గమనించదగ్గ విషయం, 
అగ్రరాజ్యంలో ప్రభుత్వం ఏమీచేయట్లేదు అన్న భావం ప్రజల్లో ఉంటే భారతదేశంలో 
మాత్రం ఏదో చేసే సెస్తున్నారు మనకేం ఫర్వాలేదు అన్న భద్రతాభావం ఇంప్రెషన్‌ మాత్రం 


జనవరి-మార్చి, 2021 | 


8 8 కరోనానంతరకాలం 


కలిగించగలిగారు. 
పాలకులు మాత్రం కరోనాని 
ఎడాపెడా వాడుకుంటున్నారు. ఆంధ్ర 
రాష్ట్రంలో కరోనా వల్ల ఎన్నికలు 
జరుపలేమని ఒక పార్టీ, కరోనా ఉన్నా 
లక్షమందితో తెలంగాణా రాష్ట్రంలో 


రాలీ పెట్టి “బలప్రదర్శన చేసి ఒక 


పార్టీ, కరోనాకే నవ్వొచ్చేలా కరోనా ము WE ARE 


పేరు వాడేస్తున్నారు. 
అంతర్జాతీయ నాయకత్వ లోపం 
కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొన్ని 


దేశాలు మినహా (యిం6లో) 
ప్రపంచదేశాలు కరోనాని అరికట్టడంలో విఫలం అయ్యాయి. ప్రజలను నడిపించేవాడు 
ప్రజలకి ఏది మంచిదో తెలుసుకుని ప్రజలను ఆ పనికి సమాయత్తం చేసేవాడు 
నాయకుడని పూర్వం వినేవాళ్లం. ఇప్పుడు, ప్రజలు ఏమి ఆశిస్తారో అదే తిరిగి వాళ్ళకి 
చెప్పేవాడు ఓట్ల నాయకుడు అయ్యాడు. 

వంద సంవత్సరాల క్రితం వచ్చిన అంటువ్యాధికి, ఇప్పటి అంటువ్యాధికి, అప్పటి, 
ఇప్పటి కాలమానపరిస్థితులకి చాలా తేడాలున్నాయి. ఇప్పుడు ప్రపంచం పరస్పరం 
ఆధారపడి బతికే ఒకచిన్న సమాజంలాంటిది. అమెరికా, ఇండియాలకు మధ్య 
పదిరోజులు విమానాలు రద్దయితే ఎంతమంది జీవితం మీద ప్రభావం పడుతుంది? 
ఎన్నోచుక్కలు కలి స్తేనే ప్ర ప్రపంచవ్యవస్ల చిత్రపటం సంపూర్ణం అవుతుంది. కరోనా 
కాలంలో “మాకు మేమే. మీకు మీరే” అన్న ధోరణి చాలా దేశాలలో, ముఖ్యంగా 
అభివృద్ధి చెందిన దేశాలలో ప్రబలుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో 
కార్యక్రమం చేపట్టి ఉంటే చవకగా అందరికీ అందుబాటులో ఉందే విధంగా టీకా 
రూపొందే కార్యక్రమం జరిగేది. కానీ ఎవరికి వారే టీకా రూపొందించే కార్యక్రమంలో 
పడడంవల్ల సమన్వయలోపంతోపాటు పేదదేశాలకి టీకా అందుబాటులోకి రావడంలో 
జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మనుషుల జీవితం మీద కరోనా ప్రభావం విస్తృతంగా ఉంది. సాంకేతిక ప్రగతి, 
మనుషుల మధ్య గోడలు కడితే, కరోనా ఆ గోడలను మరింత పటిష్టం చేసింది. ఒకరు 
లేకపోతే ఇంకొకరు లేరు అన్నంతగా ఉండే స్నేహితులు, ప్రేమికులు కూడా నోరువిప్పి 
మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు. ఎవరికి కోవిడ్‌ ఉందో ఎవరితో మాట్టాడితే కరోనా 
సోకుతుందో అన్న సంశయం, భయం అందరిలోనూ ఉంది. పూర్వం స్త్రీ సిలు పరాయి 
పురుషుడిని చూస్తే కొంగు కప్పుకునేవారు. ఇప్పుడు లింగబేధం తేకుందా ప్రతివాళ్ళు 


| జనవరి-మార్చి, 2021 


కరోనానంతరకాలం 


ముసుగు సర్లుకుంటున్నారు. అదొకరకంగా “నన్ను అనుమానిస్తున్నాడా” అన్నట్లు 
ఉంటోంది. ఇంతకీ ఉందో లేదో తెలీని, ఎలా ఉంటుందో ఏం తింటుందో, ఆడో, మ 
తెలీని ఈ కణం మన ఆలోచనల్లో మాత్రం స్థిరంగా పాతుకుపోయింది. “అందమే 
ఆనందం” అని అభిమాన కవి అన్నాడు కాబట్టి, పే పేసా ఖర్చులేని ఎవరికీ హాని కలిగించని 
అందం చూద్దామంటే అరవిందాలలాంటి ముఖాలు ముసుగారవిందాలయి 
నల్లటిమబ్బుల చాటున చక్కని చంద్రుడిలా దాక్కుంటున్నాయి. 

సుమారు సంవత్సర కాలంవాటు, ప్రపంచం అనుభవిస్తున్న క్షోభకి చరమాంకం 
మొదలయింది. అనతికాలంలోనే అందరికీ టీకాలు, అంతటా ఆనందాలు 
వెల్లివిరుస్తాయి. కానీ పునర్నిర్మాణానికి చాలా కాలం పడుతుంది. ముఖ్యంగా మానవ 
అనుబంధాల పునర్నిర్మాణం కష్టతరం, సమయం పట్టే విషయం. యువకులకి 
చేయూతనిచ్చి ప్రోత్సహించే కార్యక్రమాలు ఇప్పుడు చాలా అవసరం. అంతకుమించి, 
ఆలంబన లేని వయోవృద్దులకు ఆదరణ కల్పించడం అవసరం ఉంది. కరోనా ప్రపంచ 
పురోగతిని కొన్ని దశాబ్దాల వెనక్కి నెట్టింది, ప్రపంచవ్యాప్తంగా. శిశిరం శాశ్వతం 
కాదు. వసంతాగమనాన్ని ఆపలేము. య ఆలవాలమయ్యే వసంతవాకిలి 
మానవాళి ఆశయం కావాలి. ప్రపంచ సమాజాన్ని కలిసిమెలసి పునర్నిర్మించవలసిన 
అవసరం మునుపెన్నడూ ప ఉంది. అన్నిరంగాలలోనూ అంతర్జాతీయ 
నాయకత్వ అవసరం మెండుగా ఉంది. సందర్భానికి అనుగుణంగా ఎదీగగల 
సామర్థ్యం, సంస్కారం, నైపుణ్యం ఉన్నతెలుగువాళ్ళు ఈ చారిత్రాత్మక సమయంలో 
నాయకులుగా ఉద్భవిస్తారని ఆశిద్దాం. 

శే రే రే 


జనవరి-మార్చి, 2021 | 


తొలి ఆధునిక వైజ్ఞానిక రచయిత, దార్శనికుడు 


శాస్త ప్రకాశిక 
కందుకూరి వీరేశలింగం 
తొలి ఆధునిక వైజ్ఞానిక 
రచయిత, దార్శనికుడు 


కందుకూరివారు సైన్స్‌ కూడా రాశారా?- అనే ప్రశ్న 
ఎదురుకావచ్చు! అది ప్రశ్నించినవారి పొరపాటు కాదు. 
వీరేశలింగంగారు విజ్ఞాన సంబంధమైన రచనలు కూడా 
చేశారని పెద్దగా ప్రచారం లేదు. మూఢనమ్మకాలకు 
వ్యతిరేకంగా “ ప్రహసనాలు రాశారు కనుక సైన్స్‌ 
రచయితగా పరిగణించి, ఉజ్జ్ఞాయింపులు వేసి ఉండవచ్చు. 
నిజానికి వారు తొలితెలుగు సైన్స్‌ రచయిత కూడా! డా. నాగసూరి 
అందులో సందేహం లేదు. వేయగ 

“తెలుగులో మొదటి వచన ప్రబంధమును నేనే ee 
రాసితిని; మొదటి నాటకమును తెనిగించితిని; మొదటి ప్రకృతి శాస్త్రమును నేనే 
రాసితిని; మొదటి ప్రహసనమును నేనే రాసితిని; మొదటి చరిత్రమును నేనే 
విరచించితిని; స్త్రీలకై మొదటి వచన పు స్తకమును నేనే విరచించితిని; అయినను ప్రథమ 
ప్రయత్నము లెప్పుడును ప్రథమ ప్రయత్నములే!” - అని కందుకూరి వీరేశలింగం తన 
“స్వయ పం! లో స్పష్టంగా చెప్పుకున్నారు. నవల, నాటకం, సైన్స్‌, ప్రహసనం, 
చరిత్ర, షీ స్త్రిల రచన - తనే మొదట తెలుగులో చేశానని చెబుతూ, అదే టంలో తొలి 
రచన తోలి రచనే అని వినయంగా ప్రకటించుకున్నారు. ఆయన పేర్కొన్న క్రమం కూడా 
పేర్కొనదగ్గది. ప్రకృతిశాస్త్రంగా సైన్స్‌ను మూడవ స్థానంలో పేర్కొనడం బట్టి వారు 
దానికెంతో ప్రాధాన్యమిచ్చారని గమనించాలి. 

1982లో సీ స్వియచరిత్రము విశాలాంధ్ర ప్రచురణగా వెలువరిస్తూ, కందుకూరి 
మీద ఎంతో పరిశోధన చేసిన డా. అక్కిరాజు రమాపతిరావుగారు 'సంస్మరణ' పరున ఆ 
పుస్తకానికి ముందుమాటలో ఇలా శ్లాఘిస్తారు- “...పూర్తిగా భూలోకానికి మాత్రమే 
పరిమితమైన ఇతివృత్తం, అంతవరకు ఏ తెలుగు రచయితా స్వీకరించిన దాఖలా 
కనబడదు”. ఇది చాలా విలువైన పరిశీలన. కందుకూరి సాహిత్యం వాస్తవికమైన 
ప్రపంచానికి చెందినదని పేర్కొనడమే కాదు- ఇంకా అంటారు-“దివ్య, దివ్యాదివ్య, 
అతిమానుష, అద్భుతేతివృత్తాలే ఇతిహాసాలు, కావ్యాలు, పురాణాలు, ప్రబంధాలుగా, 


| జనవరి-మార్చి, 2021 


తొలి ఆధునిక వైజ్ఞానిక రచయిత, దార్శనికుడు 


పాటలుగా, ద్విపదలుగా, యక్షగానాలుగా- 
వీరేశలింగం సాహిత్యంలో కొత్తదారులు 
వేసినవరకూ-రచితమవుతూ వచ్చాయి”. 

“లౌకికసాహిత్యం _ వీరేశలింగంతోనే . 
తెలుగులో ప్రారంభమైందని చెప్పాలి - 
అంటూ రమాపతిరావుగారు వీరేశలింగం - 
నవల, నాటకం, ప్రహసనం, సనా 
జీవితచరిత్ర, క చరిత్ర, స్వీయచరిత్ర 
మొదలైన ఎన్నో నూతన ప్రక్రియలకు శ్రీకారం 
చుట్టారని కొనియాడతారు. ఇన్ని చెప్పిన (౧ 
రమాపతిరావు గారు ఎందులకో వారి విజ్ఞాన 70 
రచన గురించి చెప్పడం మరిచిపోయారు! " 

1971లో వెలువడిన హ్‌ 
సంగ్రహ ముద్రణకు రాసిన పీఠికలో ప్ర 
కథకులూ, సంపాదకులు, సైన్స్‌ జ. కొడవటిగంటి కుటుంబరావు కూడా 
వీరేశలింగంగారి సైన్స్‌ రచనలను పరోక్షంగా కూడా ప్రస్తావించలేదు. 

పిమ్మట ఎవరూ వీరేశలింగంగారిని సైన్స్‌ రచయితగా శర చర్చించిన 
దాఖలాలు తెలుగులో పెద్దగా కనబడలేదు. వీరేశలింగం కొటేషన్‌ పేర్కొంటూ- 
“తెలుగులో మొదటి వచన ప్రబంధమును నేనే రాసితిని; మొదటి నాటకమును 
తెనిగించితిని...” అని మాత్రమే రాసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక 
కందుకూరివారు సైన్స్‌ రచనలు కూడా చేశారా?- అని ఎవరైనా అడిగితే వారి దోషం 
ఏమీలేదు. అది మన పరిశీలకుల పరిమితి మాత్రమే! ఇక్కడ ఒక మినహాయింపు 
ఉంది. 1977లో సాహిత్య అకాడమీ కోసం “మేకర్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ లిటరేచర్‌' 
సీరీస్‌లో నార్ల వెంకటేశ్వరరావుగారు ఆంగ్లంలో రాసిన మోనోగ్రాఫ్‌ వీరేశలింగం 
గురించి విడుదలయ్యింది. అందులో “అదర్‌ పయోనీరింగ్‌ వర్క్స్‌” అనే అధ్యాయంలో 
ఇలా పేర్కొంటారు- 

“He published, after years of study, two basic books on phys- 
iology and astronomy. For illustrating them, he ordered blocks, 
at heavy expense from Calcutta and London. If the fact is kept in 
mind that his science books were the first of their kind in Telugu, 
they are excellent”. 

నిర్ద్వంద్వంగా వీరేశలింగం తొలి తెలుగు సైన్స్‌ పుస్తకాలు చక్కగా సాధికారంగా 


Bx um 


KANDUKURI VEERESALINGAM 


జనవరి-మార్చి, 2021 | 


తొలి ఆధునిక వైజ్ఞానిక రచయిత, దార్శనికుడు 


రాశారని నార్ల వెంకటేశ్వరరావు అతి స్పష్టంగా చెప్పారు. అయినా, తర్వాతివారు 
గమనించలేదు. 

కందుకూరి సైన్స్‌ రచనలు ఎప్పుడు చేశారు, ఏమి చేశారు అనే విషయాలు 
చెప్పుకునేముందు ప్రాథమికమైన విషయం ఒకటి చెప్పుకోవాలి. వీరేశలింగంగారు 
నాస్తికులా? చిలకమర్తి నరసింహం 1937లో సీ స్వియచరిత్రకు ముందుమాట రాసూ.. 
“మహావీరుడు, కార్యశూరుడు, ఆస్తిక మతావలంబకుడు, సంఘసంస్కర్త...” అంటూ 
ప్రస్తుతించాడు. స్వీయచరిత్రము ప్రారంభంలో “శ్రీ పరబ్రహ్మణేనమః” అంటూ 
ఈశ్వర ప్రార్థనము కందుకూరి రాసుకున్నారు. “ఓ పరమేశ్వరా! ఓ దయాసత్య 
ధర్మస్వరూప! ఓ సుజన సహృదయ ప్రమోద సంధాయకా !” అంటూ అది ఒక కన్ఫెషన్‌ 
లా సాగుతుంది. స్వీయచరిత్రము తన భార్య రాజ్యలక్ష్మమ్మకు అంకితమిస్తూ వివరమైన 
ఒక వాక్యం రాశారు వీరేశలింగం. అది కూడా ఓమ్‌’ అని మొదలవుతుంది. కనుక 
వారు నాస్తికులు కారు అని స్పష్టంగా చెప్పవచ్చు. 

1848 ఏప్రిల్‌ 16న జన్మించిన కందుకూరి తన ఇరవయ్యేళ్ళ వయసులో 
వెలువరించిన మార్కండేయ, గోపాల శతకాలు వెలుగు చూసిన తొలి రచనలు కాగా, 
1874 అక్టోబరులో 'వివేక వర్ధిని మాసపత్రిక ప్రారంభించే కాలానికి వారి వయసు 26 
సంవత్సరాలు. అలాగే తొలి వీజ్ఞాన సంబంధమైన రచన “పదార్ధ వివేచన శాస్త్రము”- 
రసాయన శాస్త స్త్ర ప్రశ్నోత్తర గ్రంథం 1877- 78లో వెలువడింది. “అప్పటికి వారు రసిక 
జన మనోరంజినము (1870-71), శుద్దాంధ్రనిరోష్ట్య నిర్వచన నైషధము (1871), 
శుద్దాంధ్రఉత్తరరామాయణం (1872) తోపాటు నీతి చంద్రిక విగ్రహము సంస్కృత 
అనువాదం Mr) సంగ్రహ వ్యాకరణము (1875), షేక్స్‌ పియర్‌ ఆంగ్ల నాటకం 
కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌” తెలుగు అనువాదం (1875), అధిక్షేప పద్యరచన అభాగ్యో 
ara 0 (1876) కూడా రాశారు. 

“పదార్ధ వివేచక శాస్త్రము’ తర్వాత సుమారు పది సంవత్సరాలకు అంటే 1886లో 
శరీరశాస్త్ర సంగ్రహము” అనే రెండవ విజ్ఞాన సంబంధమైన పుస్తకం వెలువడింది. 
1889లో 'దేహ ఆరోగ్య ధర్మ బోధిని”, 1895లో జ్యోతిష్యశాస్త్ర సంగ్రహము), 
1896లో 'జంతుస్వభావ చరిత్రము” వెలువరించారు. అంటే రెండు దశాబ్దాల కాల 
వ్యవధిలో ఐదు విజ్ఞాన సంబంధమైన రచనలు చేశారు కందుకూరి. ఈ ఐదు 

పుస్తకాలలో ఏ ఒక్కటి భవదీయ విశ్లేషకులు ఇంతవరకు నేరుగా పరిశీలించలేదు. 
కనుక వాటి గురించి ఇతరులు చెప్పిన $ విషయాలతోపాటు, వారు ఏ నేపథ్యంలో సైన్స్‌ 
రచనలు కొనసాగించారో మాత్రమే ఇక్కడ చర్చించుకుందాం. ఆ పుస్తకాలు లభ్యమైన 
తర్వాత వాటిని విడిగా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. 

వీరేశలింగం దృష్టితార్కిక దృష్టి, సమాజహితమైన ధోరణి.“తెలుగు భాషలోనున్న 
ప్రబంధము - లన్నియు కామినీ కచకుచసంభోగాది వర్ణనలతో నిండియుండి 


| జనవరి-మార్చి, 2021 


తొలి ఆధునిక వైజ్ఞానిక రచయిత, దార్శనికుడు 


యేకరీతివిగా నుండుటచేతను, అట్టి ప్రబంధ 
ములను రచించిన వారిలో నేనొక్కడైనను నాకు 
వెనుకటి యభిప్రాయములు మారి శృంగార 
ప్రబంధములు చేయు మేలుకంటే కీడె / 
క్కువగానుండునన్న _ సిద్దాంతమునకు 
వచ్చినవాడగుట చేతను, ప్రబంధ ప్రణీకత 
పథమును బరిహసింపవలెనన్న యుద్దే 
శ్యముతోన భాగ్యోపాఖ్యానము చేసితిని 
అని స్పష్టంగా చెప్పుకున్నారు. ఈ తొలి 
తెలుగు వ్యంగ్య రచన 1876లో రాగా 
మరుసటి సంవత్సరమే వారి తొలి తెలుగు 
విజ్ఞాన సంబంధమైన రచన “పదార్ధ వివేచక 
శాస్త్రము” వెలువడింది. సాహిత్య ప్రయోజనం 
స స్పష్టేంగా బోధపడిన తర్వాతనే వారు సైన్స్‌ వైపు 
వచ్చారు! 

స్వీయచరిత్రము తొలి అధ్యాయం మూడవ పేరాలో తన జాతకచక్ర వివరాలు 
ఇస్తూ వీరేశలింగం “నాకెంతమాత్రమును విశ్వాసము లేకపోయినను సత్యాన్వేషుల 
విమర్శకయి యుపయోగపడవచ్చునని నా జాతకచక్రమునిందు బొందుపరచు 
చున్నాను” అని అంటారు. ఇందులో వారికున్న'పరీక్షకు నిలిపే ధోరణి” ప్రస్ఫుటం 
అవుతుంది. ఇంకా చూడండి- “ స జ్యోతిశ్శాస్తమునందత్యంత 
విశ్వాసము కలవాడనేయైనను జన్మపత్రికలలో దీర్జాయుష్మంతులగుదురని చెప్పబడిన 
వారనేకులల్పాయుష్కులగుచుండుటయు.,.. . చూచుచు వచ్చిన కొలదిని నాకీ జ్యోతిష్య 
విషయమయి యంతకంతకు నమ్మకము తగ్గి లోకానుభవమధికమయినది. రాం 
పూర్ణముగా నశించెను...” అని నిజాయితీగా వివరిసారు. ఇంకా అంటారు - 
సుముహూర్తములను బెట్టుకుని జన్మపత్రములనుబట్టి దీర్హాయుష్మంతులయిన వరుల 
నేర్చరచుకుని వివాహ కార్యములు నడుపునపుడు వివాహితులలో లక్షలకొలది బాల 
వితంతువులేలకావలెను? అట్టిచో ట్లనెల్ల జాతకబలమేమగును? ముహూర్త బలమే 
మగును? జన్మపత్రములలోప్రాయబడిన ఫలములలో గొన్ని కాకతాళీయములుగా 
గలుగుట తటస్థించినను గొన్నియైనను స నట్టి శాస్త్రము 
విశ్వాసయోగ్యమైనది కాదని నా దృఢ నిశ్చయము.... 

ఇటువంటి సమాజహితమైన దృష్టీ. రాగద్వేషాలు లేని దృష్టీ విజ్ఞాన సంబంధమైన 
రచనకు, వివేచనకు అవసరం. ఆ ధోరణిలో సైన్స్‌ రచనలు చేసిన తాలి తెలుగు 
రచయితగా కందుకూరిని ప్రస్తుతించాలి. 


జనవరి-మార్చి, 2021 | 


తొలి ఆధునిక వైజ్ఞానిక రచయిత, దార్శనికుడు 


అమావాస్య రోజున ఉద్యోగంలో చేరడం, ఇంటిలోని తేనెపట్టు తీయకుండా, ఆగి 
తేనెపట్టిన తర్వాత భుజించడం - వంటి సంఘటనలను వీరేశలింగం యువకుడిగా 
చూపిన తార్మిక దృష్టికి, తెగువకు తార్కాణాలు. తన తల్లి అర్థంలేని వాత్సల్యంతో 
అతిగా భోజనం పెట్టడం గురించి కూడా వీరేశలింగం వివరిస్తారు స్వీయచరిత్రలో. ఈ 
దిశలో స్తీ స్తిల ఆరోగ్యం, ప్రజల మూఢ విశ్వాసాల గురించి చాలా రచనలు వారివి మనకు 
కనబడతాయి. హాస్యం, వ్యంగ్యం మేళవించి ప్రహసనాలు వెలువరించారు. 
ప్రహసనాలలో కందుకూరి వారి అభిప్రాయాలు కొన్ని పరిశీలిద్దాం. 

“సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు అడ్డం వస్తే సూర్యగ్రహణం 
పడుతుందంటారు. సూర్యుడుకీ, చంద్రుడికీ మధ్య భూమి ఉండి భూమి నీడ చంద్రుని 
మీద పడితే చంద్రగ్రహణం అంటారు” (గ్రహణములు) 

“సూర్యకిరణాలు వేడిమి చేత సముద్రములోను, నదులలోనూ, మడుగులలోనూ 
వుండే నీరు ఆవిరి రూపంగా పైకి లేచి ఒకచోట కూడుకుని పైన గాలిలో మేఘంగా 
ఏర్పడి బరువు ఎక్కువయినపుడు నీరు కిందపడుతుంది. దీన్నే వర్షమంటారు?” 
(వర్గము) 

“జాతకాలు, గ్రహాలూ జ్యోతిష్యుల చేతులలో వున్నవి. జ్యోతిష్యులు మీ చేతిలో 
వున్నారు. ఒక్క కళ్యాణం కాదు, చేసుకునేవారు వెర్రివారైతే ఎన్ని కళ్యాణాలైనా 
త (బహు భార్యత్వము) 

స్త్రీల కష్టాలకు సానుభూతితో, మగ ప్రపంచం దౌష్ట్యంపట్ల విమర్శతో ప్రహసనాలు 
రచించిన కందుకూరివారు అప్పటికి తెలిసిన పరిజ్ఞానాన్ని స్పష్టంగానే వివరించారు. 
చరకుడు, సుశ్రుతుడు, భావమిశ్ర, శాలిహోత్ర, గార్గి, ఆర్యభట్ట, వరాహమిహిరుడు 
మొదలైన భారతీయ విజ్ఞాన ఖనులను వివరంగా అధ్యయనం 'చేశారు వీరేశలింగం. 
ఖగోళం గురించి తెలుసుకోవాలని చెన్నపురిలో అబ్జర్వేటరీ సందర్శించేవారు. 
ఊపిరితిత్తులు, గుండె ఎలా పనిచేస్తాయో తెలుసుకోవదానికి వధ్యశాలకు పోయి 
మేకలను చంపడం, మాంసం తీయడం పరిశీలించాడు. ఆనాటి సమాజంలో ఒక 
బ్రాహ్మణ యువకుడు ఇలా చేయడం సాహసమే... మనిషి అంతర్గత నిర్మాణం 
చూడాలని ఆస్పత్రికి వెళ్ళి శవాన్ని కోయడం కొంతవరకు చూడగానే స్పృహతప్పి 
పడిపోయారు. ఆధునిక విజ్ఞానం అలవరుచుకోవాలని నిజాయితీగా ప్రయత్నం 
చేశారు. గతానికి ఉండే చాదసాన్ని, మూర్ధత్వాన్ని ఈ విజ్ఞానంతో తొలగించుకోవాలని 
భావించారు. 

పాశ్చాత్య ప్రపంచపు విజ్ఞానాన్ని, ఆవిష్కరణలను బలంగా పట్టుకొంటే గానీ మన 
దేశం ఆధునికంగా, ప్రగతిశీలకంగా, బలంగా కాదని వీరేశలింగం వాంఛించాదని 
నార్ల వెంకటేశ్వరరావు మోనోగ్రాపులో అభిప్రాయపడతారు. వీరేశలింగానికి ఖగోళ 
శాస్త్రంపట్ల ప్రత్యేక ఆసక్తి వుండేది. ఈ విజ్ఞాన శాఖను ఆయన తలమానికంగా 


| జనవరి-మార్చి, 2021 


తొలి ఆధునిక వైజ్ఞానిక రచయిత, దార్శనికుడు 


పరిగణించారు. అయితే అది జ్యోతిష్య 
శాస్తాన్ని ఖచ్చితంగా వదిలించుకోవా 
లని స్పష్టంగా అభిప్రాయపడతారు. 

శరీరశాస్త్ర సంగ్రహము (1886), 
జ్యోతిశ్శాస్త్ర సంగ్రహము (1895) - 
ఈ రెండు రచనలు చక్కగా అధ్యయనం 
చేసి వెలువరించినవి. ఈ పుస్తకాలలో 
చిత్రాలకోసం లండన్‌, కలకతా నుంచి 
బ్లాకులు తెప్పించడం గమనార్హం. 
ఇందులో తొలి పుస్తకం పాఠ్యగ్రంథంగా 
నాలుగయిదు ముద్రణలు పొందింది. 
ప్రతి ఎడిషన్‌ మెరుగుబడుతూ వచ్చింది. 
జంతు స్వభావ చరిత్రము (1896) 
సుమారు 60 పాలిచ్చే జంతువుల 
లక్షణాలు, ధర్మాలు గురించి వివరి 
స్తుంది. భౌతిక శాస్త్రం, భూగోళ శాస్త్రం 
గురించి పుస్తకాలు రాయాలని తల 
చారు. కానీ, పూర్తి చేయలేకపోయారు. 
ప్రాచీన గ్రంథాలు పరిశీలించి పద 
జాలం తన ఎంపిక చేసుకున్నారని నార్ల 
వెంకటేశ్వరరావు వీరేశలింగానికి 
కితాబు ఇసాడు. 

సమాజానికి అవసరమైన అన్ని 
అంశాలనూ, బలమైన వ్యక్తీకరణకు 


దోహదపడే అన్ని సాహితీ ప్రక్రియలనూ స్పృశించిన ప్రతిభాశాలి కందుకూరి 
వీరేశలింగం. ఇటు సంస్కృతం నుంచి, అటు ఇంగ్లీషు నుంచి ఎంచుకుని అనువాదాలు 
చేసిన మహామహుడు. ఆయన విజ్ఞానాన్ని తెలుగు సమాజానికి వ్యాసాలుగా, 
ప్రహసనాలుగా అందించారు. ఆయన “వాడిన తెలుగు కొంత జటిలంగా ఉండవచ్చు 
కానీ, అధ్యయనం చేసి వ్యక్తీకరించిన విజ్ఞాన విషయాలు సవ్యంగానే వున్నాయి. 
సుమారు ఒకటిన్నర శతాబ్దం క్రితమే తెలుగు సమాజానికి సైన్సు సుగంధపు భిక్ష 
పతిని న కందుకూరి వీరేశలింగం. ఆయన నిస్సందేహంగా తొలి క్రట్షుగు 


xxx 


జనవరి-మార్చి, 2021 | 


ఒకటి ఒకటి కలిపితే ఎంత? ప్రశ్న మరోసారి 
అదుగుతాను. 

ఒకటికి ఒకటి కలిపితే ఎంత ? దీనికి సమాధానం 
చిన్నపిల్లలైనా చెపారు కదూ! 

అయితే ఈ సమాధానం లెక్కల్లో అయితే రెండు - ) 
జీవశాస్త్రంలో అయితే సమాధానం ఒకటి మాత్రమే. తేడా వింజనంపాటి 
మీకు అర్థమైందనుకుంటాను. ఐనా మరొక్కసారి వివరంగా రాఘవరావు 
తరు సుకునే ప్రయత్నం చేద్దాం. Ph: 9247444994 

ఒక శుక్రకణం, ఒక అండం కలిసి ఒక సంయుక్త బీజం 
(ZYGOTE). దాన్నుంచి ఒక పిండం తొమ్మిది నెలల తర్వాత సుమారు ఒక లక్ష 
బిలియన్ల కణాలతో పూర్తిగా అభివృద్ధి చెందిన శిశువు. ఒక మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 
కథలా ఉందికదూ ! కదిలే శుక్రకణాలు, కదలని అండాలు, ఒకే రకమైన విభజనలు. 

ఒక మగ, ఒక ఆడ. ఇద్దరిలోనూ వేర్వేరు హార్మోన్లు, హార్మోన్లతో మారిపోయే 
ప్రవర్తన - ఇవన్నీ శాస్త్రవేత్తలలోనూ, సామాన్యులలోనూ సమానంగా ఆసక్తి రేకెత్తించే 
అంశాలు. సృష్టిలో మొదటగా షీ స్త్రి పురుషులనే భేదం ఎప్పుడు ఏర్పడిందో తెలుసుకునే 
ప్రయత్నం చేద్దాం. 

లింగత్వం అనేది జీవ పరిణామ సిద్దాంతాలకు సంబంధించి అత్యంత క్షి క్లిష్టమైన 
సమస్య. మరే ఇతర ప్రకృతి సిద్ధమైన దృగ్వీషయము ఇంతటి ఆసక్తిని రేకెత్తించలేదు. 
డార్విన్‌, మెండల్‌ ఇతర విషయాలన్నింటినీ విశదీకరించినప్పటికీ, అన్నింటికీ 
కేంద్రబిందువైన లింగత్వఆవిర్భావం గురించి అరకొరగా తప్ప వివరించలేకపోయారు. 
లైంగిక ప్రత్యుత్పత్తి జీవ పరిణామ దృష్ట్యా అసంగతమైనది. 

కానీ కల్పన (నమూనా) దృష్ట్యా నమ్మశక్యం కానటువంటిది, 

ప్రకృతిలో పునరుత్పత్తి జరిగే పద్ధతి అంటే మనకు తెలిసింది - సీ, పురుష బీజ 
కణాల వలన కొత్తతరం ఆవిర్భావం. అక నిమ్న స్థాయి వ వ మగ అనే 
భేదంలేకుండానే కొత్త జీవులు ఆవిర్భవిస్తాయి. ఈరకమైనీ ప్రత్యుత్పత్తిని అలైంగికోత్పత్తి 
అంటారు. - 

బాక్టీరియాలలో సమృద్ధిగా ఆహారం లభించగానే శరీరం పూర్తి స్థాయికి 
ఎదుగుతుంది. పూర్తిగా ఎదిగిన జీవిలో ఉండే DNA అనే పదార్ధం విడిపోయి, 


| జనవరి-మార్చి, 2021 


కలయిక 


బాక్టీరియా రెండుగా విడిపోతుంది. ఈ పద్ధతిని ద్విధా విచ్చిత్తి అంటారు. ఇలా ఒక 
బాక్తీరియా నుండి అతి కొద్ది సమయంలోనే అసంఖ్యాకంగా పిల్లజీవులు ఏర్పడతాయి. 
ఈ? పిల్ల జీవులన్నీ జన్యుపరంగా ఒకే విధంగా ఉంటాయి. వీటన్నింటినీ కలిపి క్లోన్‌” 
(CLONE) అంటారు. ఇలాంటివే మరికొన్ని అలైంగిక పద్ధతుల ద్వారా అత్యంత 
ప్రాథమిక జీవులు ప్రత్యుత్పత్తి జరుపుతాయి. అలైంగిక ప్రత్యుత్పత్తి అత్యంత సరళ 
మైనది. జీవులు తమ సంఖ్యను వేగంగా అభివృద్ధి పరుచుకోవటానికి ఉపయుక్తమైనది. 
ఇప్పుడు లైంగిక పద్ధతిలో సంతానాభివృద్ధిని పరిశీలిద్దాం. అత్యంత ప్రాథమిక 
జీవులైన ప్రోటోజోవా” లలో కూడా లైంగిక ప్రత్యుత్పత్తి కన్పిస్తుంది. కొన్ని ప్రోటోజోవా 
జీవులు అనుకూల పరిస్థితుల్లో అలైంగిక పద్ధతిలోనూ, ప్రతికూల పరిస్థితుల్లో 
పద్ధతిలోనూ సంతానాభీవృద్ధి చేస్తాయి. చాలా ప్రాథమిక స్థాయి జీవులలో స్తీ 
భేదేల లేదు. రెండు వేర్వేరు క్రోన్‌” లకు చెందిన జీవులు దగ్గరకు వస్తాయి. [ ప 
జన్యు పదార్థ మార్చిడి జరుగుతుంది. తర్వాత విడిపోయి విభజనలు చెందుతాయి. 
ఒకవేళ జన్యు పదార్థ మార్పిడికి వేరే జీవి లభ్యం కాకపోతే, తమ పద్ధతిలో అలైంగిక 
ప్రత్యుత్పత్తి జరుపుతాయి. అనేకసార్లు అలైంగిక పద్ధతిలో ప్రత్యుత్పత్తి “జరపటం వలన 
జన్యుపదార్థం బలహీనపడుతుందని శాస్త్రజ్ఞుల భావన. వేరొక జీవి జన్యుపదార్థంతో 
కలయిక వలన జీవి పునరుత్తేజితం అవకశం ద; రెండు వేర్వేరు జీవుల జన్యుప పదార్దాలు 
కలిసిపోవటాన్నిపున:సంయోజనం (Recombination) అంటారు. బాక్టీరియాలలో 
కూడా ఈ పున :సంయోజనం కన్పిస్తుంది. రెండు బాక్టీరియాల మధ్య సెక్స్‌పై పైలస్‌ (5౭x 
Pilus) అనే సేతువు నిర్మాణం జరిగి, దాని ద్వారా DNA పదార్థం, ఒక దాని నుండి 
మరొక బాక్టీరియాకు బదిలీ అవుతుంది. పున:సంయోజన ప్రక్రియ DNA పదార్ధం 
మరమ్మత్తు “చేయటానికి ఉద్దేశించబడినదని కొందరి అభిప్రాయం. పునః సంయోజక 


జనవరి-మార్చి, 2021 | 


కలయిక 


ప్రక్రియ సుమారు 3 బిలియన్‌ సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడి ఉండవచ్చు. 
పునఃసంయోజన ప్రక్రియ నుండి లైంగిక ప్రత్యుత్పత్తి ఆవిర్భవించిందని కొందరు 
శాస్త్రవేత్తల వాదన. లైంగిక ప్రత్యుత్పత్తి ప్రాథమిక కేంద్రక జీవుల్లో 1 నుండి 2 బిలియన్‌ 
సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడి ఉండవచ్చు. దీనికి స్పష్టమైన కారణాలు 
తెలియకపోయినప్పటికీ, బహుశః పరాన్న జీవులు లైంగిక ప్రత్యుత్పత్తిని 
ప్రోత్సహించాయనే వాదన కూడా ఉంది. 

పరాన్నజీవి అతిధేయి శరీరంలోకి ప్రవేశించాలంటే అతిధేయి కణం నిర్మాణం 
తెలిసి ఉండాలి. కణం పై ఉండే ప్రొటీన్లు పరాన్నజీవిని లోపలికి రాకుండా 
అడ్డుకుంటాయి. ఒక్కసారి లోపలికి ప్రవేశించే ౩ మార్గం తెలసిపోతే అన్ని పరాన్నజీవులు 
అడే పద్ధతిని అనుసరిస్తాయి. అంటే, అన్ని ఇళ్ళకూ ఒకే రకం తాళం కప్ప ఉంటే 
తెజివటానికి ఒకే తాళం చెవి సరిపోతుంది కదా ! అలాగన్న మాట. 

అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే జీవులన్నీ, అంటే క్లోన్‌ లోని జీవులన్నీ ఒకే 
తాళం చెవితో తెరుచుకునే ఇళ్ళ వంటివి. దీనివలన పరాన్నజీవుల బారినపడే 
అవకాశాలు ఎక్కువ. పునఃసంయోగం వలన కానీ, లైంగిక ప్రత్యుత్పత్తి వలన కానీ 
ఏర్పడిన జీవులు ప్రతిసారీ కొత్త తాళం కప్పను కలిగిన ఇంటివంటివి. వీటిలోకి 
ప్రవేశించాలంటే పరాన్నజీవులు ప్రతిసారీ కొత్త తాళం చెవి తయారు చేసుకోవాలం 
టారు శాసజులు. 

మొదట్లో స్తీ, పురుష సంయోగ బీజాలు అంటూ వేర్వేరుగా ఉండేవి కావు. కేవలం 
రెండు కేంద్రకాలుండేవి. పేరామసియం వంటి ప్రొటోజోవా జీవులు ఒక కదిలే 
కేంద్రకాన్ని, ఒక కదలని కేంద్రకాన్ని తయారు చేస్తాయి. కదిలే కేంద్రకాన్ని పురుష 


| జనవరి-మార్చి, 2021 


కలయిక 


కేంద్రకమనీ, కదలని కేంద్రకాన్ని స్త్రీ కేంద్రకమని we ఒక పేరామసియంలోని 
పురుష కేంద్రకం, మరొక పేరామసియంలోని సీ కేంద్రకాన్ని చేరి దానితో 
కలిసిపోతుంది. దీన్ని సంయుగ్మం అంటారు. దీన్ని లైంగిక ప్రక్మతృకిగా గుర్తించారు. 

మలేరియా పరాన్న జీవి ప్లాస్మోడియంలో రెండు వేర్వేరు స్త్రీ స్తి, పురుష సంయోగ 
బీజాలేర్పద్దాయి. దాదాపు ఒకే పరిమాణంలో ఉండే కణం నుండి ఎనిమిది ప 
పురుష సంయోగబీజాలు ఏర్పడితే, స్త్రీ సంయోగ బీజం మాత్రం ఒకటే ఏర్పడుతుంది. స్తీ 
వీజ కణం పరిమాణం అంతకంతకూ పెద్దదై పోతూ ఉంటే, జీవ పరిణామ ప్రక్రియ 
భాగంగా పురుష బీజకణానికి చలనానికీ అవసరమైన అన్ని రల ఏర్పడ్డాయి. 
పొడవైన తోక, ఈదటానికి అవసరమైన శక్తినందించే యంత్రాంగం, స్త్రీ బీజ 
గుర్తించటానికి, అండంలోకి ప్రవేశించటానికి అవసరమైన రసాయన పదార్ధాలు.. 
ఇలా అనేకం. 

లైంగిక పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరపటానికి కొన్ని చిక్కులున్నాయి. ఒక అండం, ఒక 
శుక్ర కణం కలీసి సంయుక్తబీజం ఏర్పడుతుందని మనకు తెలుసు. అయితే క్రొత్తగా 
ఏర్పడే జీవి తల్లిదండ్రులకు రెట్టింపు పరిమాణంలో ఉండాలి కదా ! కానీ అలా జరగటం 
లేదని మనకు తెలుసు. దీన్ని. అర్థం చేసుకోవటానికి కణ విభజన పద్ధతుల గురించి 
కొంచెం అర్థం చేసుకుందాం. 

శరీరంలోని దైహిక కణాలలో, కణ విభజనకు ముందు కేంద్రకంలోని DNA 
రెట్టింపయి, రెండు కణాల మధ్య సమంగా పంచబడుతుంది. అదే బీజ కణాలలో 
అయితే DNA పదార్థం సగానికి తగ్గించబడుతుంది. దీన్ని క్షయకరణ విభజన 
అంటారు. దీనవలన లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే జీవుల్లో ఎప్పటికీ DNA 
పదార్థం తల్లిదండ్రులలో ఉన్నంతే ఉంటుంది. 

ప్రస్తుతం స్త్రీ పురుష బీజకణాలు ఏర్పడటం పూర్తి సమాచారం మన దగ్గర 
ఉన్నప్పటికీ, ఖచ్చితంగా స్తీ సీ, పురుష జీవులు వేర్వేరుగా ఏర్పద్దాయో చెప్పటం కష్టం. 
అలాగే స్త్రీ జీవి శరీరంలో పీండం అభివృద్ధి చెందటానికి అవసరమైన యంత్రాంగాన్ని 
ఎలా ఏర్పరచుకున్నాయో వివరించటమూ కష్టమే. వానపాములు, జలగలు వంటి 
జంతువులు, జీవులు, ఎక్కువ శాతం మొక్కలు అభయ లైంగికాలు. 

అలైంగికోత్పత్తి ఒకే సంఖ్య ఉన్న అనేక లాటరీ టిక్కెట్లు కొనటం వంటిదని, 
లైంగికోత్పత్తి వేర్వేరు సంఖ్యలున్న కొన్ని లాటరీ టిక్కెట్లు కొనటం వంటిదని అంటారు 
డాక్టర్‌ విలియమ్స్‌. లైంగికోత్పత్తి వలన వచ్చే వైవిధ్యాలు, వాతావరణంలో వచ్చే 
మార్పులను తట్టుకుని నిలబడతాయని వీరి భావన. 

మనుగడ కోసం జీవులు జరిపే పోరాటంలో, జీవులు నిరంతరం క్రొత్త సమస్యలకు 
సమాధానం వెతకాలి. అది పరాన్నజీవులు, వాతావరణం, ఆహారం ఏదైనా కావచ్చు. 
ఈ పోరాటంలో యోగ్యమైన లక్షణాలున్న జీవులే మనుగడ సాగిసాయంటారు “లీవాన్‌ 


జనవరి-మార్చి, 2021 | 


కలయిక 


వేలెన్‌” (Leighvan Valen) తన లెడ్‌ క్వీన్‌ హైపోధిసిస్‌' లో. 

తల్లిదండ్రులు వయసులో బాగా పెద్దవాళ్ళినా వాళ్ళ £ పిల్లలు ఎప్పుడూ స 
ఎలా జీవించ గలుగుతున్నారు? చాలా చెత్త ప్రశ్న ఇది. బెర్న్‌ స్ట సీన్‌, మైకోడ్‌, హఫీ అనే 
శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం దైహికమైన కణాలు నిరంతర 'విభజన వలన వృద్దాప్య 
దశకు "చేరుకుంటాయి. భీజకణాలు క్షయకరణ విభజన చెందుతూ, నిరంతేరం 
పునుసంయోజనం చెందటం వలన DNA మరమ్మతుకు అవకాశం ఏర్పడి, 
వృద్దాప్యదశకు చేరటం లేదంటారు. 

లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఒకే పుస్తకం రెండు కాపీలు కొని, పేజీలన్నింటినీ 
విడదీసి, కొత్త పుస్తకం తయారు చేయటానికి ఏ పేజీ ఎంచుకోవాలో లాటరీ వేయటం 
వంటిదంటారు రిడ్డి, మార్క్‌ అనే జీవపరిణామ శాస్త్రవేత్తలు. లాటరీలో ఎన్నిక కాని పేజీ 
వృధా అవుతుంది. 

ఇప్పుడున్న పద్ధతిలో లైంగిక ప్రత్యుత్పత్తి అవసరమైన హంగామా అంతా 
లేకుండానే జరుగుతుంది. మరి ఇదంతా ఎందుకు ? యౌవనం తెగింపునిస్తుంది. 
దీనివలన జీవి మనుగడకే ప్రమాదం రావచ్చు. కేవలం సంతానోత్పత్తి కోసం ఇంత 
ఖరీదైన వ్యవహారం అవసరమా? ఏమో, మానవ మేధస్సు దీనిపై మధిస్తూనే ఉంటుంది. 
క్రొత్త ఆధారానికై వెతుకుతూనే ఉంటుంది. 

విశ్వం నిర్మాణం విషయంలో భగవంతుడు పాచికలాట ఆడటం లేదంటారు - 
ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబుల్‌ బహుమతి గ్రహీత ఆల్బర్ట్‌ ఐన్‌ స్టీన్‌. 

అంతా చదివారు కదా ! ఇంతకీ స్త్రీ జీవి ముందు పుట్టిందా ? మగజీవి ముందు 
పుట్టిందా ? ఆలోచించండి ! 

నే రే 3 


| జనవరి-మార్చి, 2021 


అరాంగి 
© 


అరాంగి 
గ) 


é 


'షెర్చికి మనం వెళ్తున్నట్లు మామయ్యగారికి చెప్పారు 
కదా!”.. .. నిలదీసినట్టు అడిగింది నీలిమ. 


“ఆ చెప్పా!”.. . క్యాజువల్‌ గా అన్నాడు వేణు. తరిగొపుల 
“మరంత అర్జంటుగా చెప్పాల్సిన అవసరం ఏంటో”... | విఎల్‌ఎన్‌ 
“అదేంటీ అలా అంటావ్‌? జస్‌ 8008577834 
చెప్పాలనిపించింది, చెప్పాను. అతో. 


వ అత్తామామయ్యలకీ చెప్పాను” 

“మనం షిర్డి వెళ్తున్నామని తెలిస్తే వాళ్ళేవో డబ్బులు ఇస్తారని మీ 

ఆశ!” 
“ఆశ కాదు” 
“పోనీ మరాహటి. చిన్న ఉద్యోగం చేస్తూ నాలుగు డబ్బులు 

కూడబెట్టి ఊరెళ్లామని అనుకుంటే, మీరు చేసిన నిర్వాకం ఇదీ”- 
శక ఆమె స్పీడుగా విసిరిన గిరాటేసిన గరిట పులుసు గిన్నెలో పడి 
" కాన్నితుప్పర్లు అతనిమీద పడ్డాయి. 

“సీ ఉద్దేశం అసలు అర్ధం కావడం లేదు. పెద్దవాళ్ళకి చెప్పడం 

తప్పా?”.. 

“మీరు చెప్పడం వల్ల ఏం జరిగిందో తెలుసా?” 

“ఏవైందీ' 

“ఇందాక నాకు మామయ్యగారు ఫోన్‌ చేసి, సరిగ్గా మనం 
వెళామన్న తేదీకి రెండ్రోజులు ముందు ఇక్కడికి 'వస్తానని 
చెప్పారు!” 

“మరి నాకు చెప్పలేదే? 
“మీరు “బాగా బిజీ” అని! అందుకే నాకు ఫోన్‌ 
చేశానన్నారు. అత్తగారితో కలిసి వస్తారుటః 
బాగా బిజీ అన్నమాటలోని వ్యంగ్యాన్ని అర్ధం 


| జనవరి-మార్చి, 2021 


అరాంగి 
© 


చేసుకున్నా పట్టించుకోనట్లు -- 'అవునా!'... 

'అదే కదా నేను ఏడ్చేదీ... మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్లామన్నా మీదగ్గర 
డబ్బులుండవ్‌. పోనీ ఏదో బోనస్‌ కలిసి వచ్చి షిర్డి వెళ్లామనుకుంటే, ఇదిగో ఇలా మరో 
అడ్డు” అంటూనే తన కంచంలో హఠాత్తుగా మజ్జిగ పోసేసుకుంది. 

et 

చిన్న ఉద్యోగి వేణు. అంత పెద్ద సిటీలో నీలిమతో కాపురం పెట్టి కొన్ని సంవత్సరాలే 
అయింది. వాళ్ళకి సంవత్సరం వయసున్న పాప. ఇంటి అద్దె, సరుకులు, బస్‌ పాస్‌, 
స్కూలు ఫీజులు, పుస్తకాలు-- వీటికి బొటాబొటిగా సరిపోయే జీతం వేణుది. ఇతని 
ఇబ్బందులు చూసిన తండ్రి ఎప్పుడో కాస్త డబ్బు సర్దుబాటు చేసినా, ఆయన అనే 
మాటలు నీలిమని బాగా మానసికంగా ఇబ్బంది పెడుతుంటాయి. వేణు అటు తండ్రిని 
డబ్బు అడగలేక సతమతమవుతున్నట్లు నీలిమకి తెలుసు. అందుకే చిన్న స్కూల్లో టీచర్‌ 
గా ఉద్యోగం చేస్తూ ఏదో అలా కాపురాన్ని నెట్టుకొస్తోంది. 

అనుకున్నట్టే ౩ మామగారు, అత్తగారు సెలవురోజే వచ్చారు. అది వేణుకీ నీలిమకీ 
వాళ్ళిచ్చిన బంపర్‌ ఆఫర్‌. ఎందుకంటే రైల్వేస్టేషన్‌ కి వెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకురావాలి 
వేణు. మళ్ళీ మరో సెలవురోజు వరకు ఉంటారు. ఎప్పుడొచ్చినా అదే తీరు. ఒకరకంగా 
నయం. మరో రకంగా నరకం. వారానికి ఒకేరోజు సెలవు వాళ్ళిద్దరికీ. అందులో సగం 
రైలుకోసం, బన్సులెక్క వెళ్ళిరావడానికీ సరిపోతుంది. కాకపోతే లీవ్‌ వేస్ట్‌ అవ్వదు. 
అత్తమామలు వస్తే సెలవు పెట్టాలి నీలిమ. అదో రకమైన ఇబ్బంది. అ స్కూల్లో 
పనిచేయనక్కర్లేదు ఆమె. మొహమాటం వీడి డబ్బులు అడిగితే మామగారిస్తారు - కానీ 
ప్రతీ పైసాకి లెక్కకట్టినట్టు దెప్పుతుంటారు. అది పట్టించుకోకపోతే ఆయనంత 
య మరొకరుండరు. కానీ ఆత్మాభిమానం" దెబ్బతినేలా దెప్పుతుంటే 

హించడం కష్టం. నీలిమకి ఎదురైన సమస్య అదే! 

xxx 


ఆరోజు మధ్యాహ్నం భోజనం చేస్తుండగా వేణువాళ్ల నాన్నగారు “మీకో విషయం 
చెప్పాలి” అని హఠాత్తుగా అన్నారు. 

'మీకు తెలుసుకదా ఊళ్ళో ఇల్లు పాడుపడుతోంది. అది అమ్మేసి కొత్త ఇల్లు 
కొందామనుకుంటున్నా' అని చెప్పి ఆగారు. 

'మళ్ళీ కొత్త ఇల్లు కొనుక్కోవడమెందుకూ...మాతో పాటే ఉండొచ్చుగా ఇక్కడే” 
అంది నీలిమ. 

'మేమిక్కడ ఇమడలేం... అక్కడైతే అంతా తెలిసినవాళ్ళూ, చుట్టాలూ 
బంధువులూనూ” 

'నిజమేలెండి, ఇక్కడ ఆస్పత్రికెళ్ళాలన్నా చాలా ఇబ్బందే” ఒప్పుకొంది నీలిమ. 


జనవరి-మార్చి, 2021 | 


అరాంగి 
© 


“అందుకే అక్కడ ఇల్లు కొనేస్తే పడుంటుంది కదా. ఇల్లు అమ్మినా డబ్బు సరిపోలేదు. 
ఇంట్లో బంగారం బ్యాంకులో దాచిందీ అంతా తీసినా సరిపోవడం లేదు. కాబట్టి స్ట్‌ 
గాజులు ఇస్తే వాటిని తాకట్టు పెట్టాలనుకుంటున్నా... నీలిమతో అన్నారాయన. 

చటుక్కున వేణుకేసి చూసిందీ నీలిమ.. చురుక్కుమంది వేణుకి. 

కూరలో వేసిన మిరపకాయలన్నీ ఒక్కసారే నమిలినట్లు ఫీలయ్యిపొలమారాడతను. 
పక్కనే ఉన్న అతని తల్లి నీళ్ళగ్గాసు అందించింది. 

వేణు నెమ్మదిగా గొంతు సవరించుకుని “ఇప్పుడా గాజులు తాకట్టు పెడితే 
ఎంతొస్తుందీ... అయినా అది ఏమూలకి సరిపోతుందీ?” అన్నాడు నెమ్మదిగా" 

“అదే. నేనూ చెప్పాను. కోడలి మెడలో ఎలాగూ బంగారు 
మంగళసూత్రం లేదు...పసుపుతాడు కట్టుకుని తిరుగుతోంది. 
ఉన్న గాజులు తీసుకోవడం ఎందుకని అన్నా మీ నాన్న 
వినిపించుకోవడం లేదు” స్మిప్ట్‌ చదివినట్టు చెప్పింది 

“అదేంటీ మావగారూ! సంవత్సరం 
కింద ఏదో స్థలం కొనాలని నా 
మంగళసూత్రం పట్టుకెళ్ళారు! ఇప్పుడు 
గాజులంటున్నారు. ఇవి తప్ప నాదగ్గర 
బంగారం ఏవుందీ?” గొంతు విప్పింది 
నీలిమ. 

“నీ దగ్గర సూత్రాలు తీసుకెళ్ళానని 
నువ్వు అంటున్నావు! ఆస్పత్రి 
ఖర్చులనీ,ఇంటి అద్దె అనీ- ఎన్నిసార్లు డబ్బు 
తీసుకున్నాడు వీడు”... 

“ఎంత తీసుకున్నా మంగళసూత్రాలు 
కుదువపెట్టినంత కాదు కదండీ? అదేదో మేం తాకట్టు 
పెట్టుకున్నా అంతకన్నా ఎక్కువ డబ్బులొస్తాయి. మీరిచ్చే డబ్బులకి, 
మీరు పట్టుకళ్ళిన బంగారానికీ ఎంత తేడా ఉందో మీకు నేను చెప్పాలా” నెమ్మదిగా 
అన్నాసూటిగానే అడిగేసింది. 

“ఇప్పుడీ కొత్త ఇల్లు కొంటే ఎవరికొస్తుంది...వీడికే కదా!తక్కువ ధరకు వస్తోందని 
కొనాలనుకున్నాను. నీబంగారం నీదగ్గరే ఉంచుకో...నాకేం అక్కర్లేదు. కొన్నబంగారం 
ఒంటిమీద దిగేసుకోవడానికి కాదు, అవసరానికి అక్కరకొస్తుందని! ఉంగరాలూ 
గాజులూ బంగారంతో చేసినవే వేసుకున్న కుటుంబం నుంచి వచ్చావని 
మరిచిపోయాను”... ఆమె పుట్టిల్లు స్థితి గురించి గురిచూసి బాణం వదిలాడాయన. 


| జనవరి-మార్చి, 2021 


అరాంగి 
© 


కేవలం గాజులకోసం మా వాళ్ళని స్‌ దెప్పిపొడవనక్కర్లేదు... వాళ్ళు ఎక్కడెక్కడి 
బంగారాన్నీ తాకట్లు పెటుకోవాలని అనుకోరు” 

“అంటే నేనే తేరగా మీదగ్గరా, అందరి దగ్గరా బంగారాన్ని లాక్కుని తాకట్టు 
పెడతానని నీ వెక్కిరింత. అంతే కదా!” 

“అలా నేను అనలేదు”... 

“నువ్వు ఎలా అన్నా పడటానికి రాలేదు. ఇప్పుడు నువ్వు గాజులిస్తే పట్టుకెళా. 
లేకపోతే జీవితంలో వీడికి పైనా పంపను. నువ్వు వీడూ జీతాలు సంపాదించి పిల్లకి 
కావాల్సిన అన్నీ సమకూర్చేసుకోండి. పెరుగుతున్నపిల్ల అది. అవసరాలకోసం దమ్మిడీ 
అడక్కండి. బైక్‌ కొందామన్నా మళ్ళీ పెట్రోలుకి నేనే డబ్బులివ్వాలి. వీడినీ 
నీ ఉద్యోగాన్నీ చూసుకుని అంత మిడిసిపడకు!’... కోపంతో 
కంచం ముందు నుంచి లేచారాయన. 

“చూడమ్మా... ఎంత కాదన్నా మళ్ళీ మీ 
మామగారినే డబ్బులడగాల్సి వస్తుంది. 
అనవసరంగా పంతాలకి పోకు” 

అనునయించిందామె అత్త. 

వేణుకేసి తీక్షణంగా చూసి, గాజులు 
అక్కడే తీసేసి అత్తగారికిచ్చేసింది నీలిమ. 
“ఇవి తీసుకెళ్ళండి... మేం ఎప్పుడు 
అడుక్కున్నా ఇంత పడేయండి!” అంటూ 
కోపంగా అక్కణ్ణంచి వెళ్ళీ పోయింది. 
వీక్కచచ్చి అక్కడే నిలబడ్డ వ భోరున 
రోదిసోన్న నీలిమనీ ఏవీ పట్టించుకోకుండా- 
వాటిని అందుకుని పెట్టెలో దాచేశారాయన. 
ఆరాత్రి.__ 
తలకింద చేయి పెట్టుకుని పైన సీలింగు ఫ్యాన్‌ వేపు 
చూస్తూ ఏదో ఆలోచిస్తూన్న వేణుతో లోగొంతుతో అంది - 

“ఇప్పుడో ఇరకాటంలో ప పడ్డాం” 

“అవును, ఏం చేయాలో అర్థం కావడం లేదు” 

అనవసరంగా కోపంలో గొజులు ఇచ్చేశాను కానీ, తర్వాత ఆలోచిస్తే తెలిసింది... 
నేనెంత తెలివితక్కువ పనిచేశానో అని”... 

“'ఇప్పుడనుకుని ఏం లాభం? ఎల్లుండి సెలవు వరకూ ఆగి గాజులు ఇవ్వాల్సింది” 

“నిజమే” తనలో తాను అనుకుంది. వెంటనే “అవునూ, అప్పుడు మాత్రం ఎలా 
ఇస్తాం? దొరగారు ఒరిజినల్‌ గాజులు- అదే తాకట్టు పెట్టిన గాజులు తేగలరా” చిన్న 


జనవరి-మార్చి, 2021 | 


అరాంగి 
© 


నవ్వూ, సన్నపాటి ఆందోళన - రెండూ కలగలిపి అంది. 

అతను నవ్వలేదు - నవ్వలేడు కూడా! ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితిలో 
ఉన్నాడు. 

రెణ్జిళ్ళ ముందు జరిగిన సంఘటన దగ్గరికి అతను వెళ్ళిపోయాడు. నీలిమకి 
అర్థమై, మౌనమైంది. 

'చంటిపిల్లకి ఒళ్ళు కాగిపోతోంది. రాత్రి అవుతోంది. వేణు వచ్చేస్తూ ఉంటాదని 
అతనికి ఫోన్‌ చేయలేదు నీలిమ. ఏ సిటీబస్సులోనో వేలాడుతూ ఉంటాడని, ఎక్కడ 
ఎక్కుతూ దిగుతూ ఉంటాడోనని ఫోన్‌ చేయలేదు. అయితే అనుకోకుండా ఆ నెల వన్‌ 
అవర్‌ పర్మిషన్‌ మిగిలిపోవడంతో బాస్‌ కి చెప్పి తొందరగానే ఇంటికొచ్చేశాడు వేణు. 
చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇంటి ఓనర్‌, వక్కింటివాళ్ళు పెళ్ళిళ్ళారు. మరీ ఎక్కువ 
ఆలోచించకుండా డాక్టర్‌ దగరికి అలాగే తీసుకెళ్లాడు. పిల్ల పరిస్థితి చూసి, ఆస్పత్రిలో 
అడ్మిట్‌ చేసి, డాక్టర్‌ ట్రీట్‌మెంట్‌ మొదలు పెట్టాడు. 

ఇప్పుడు చాలా పెద్దమొత్తంలో కావాలి. అప్పు పుట్టదు ఎలా? తండ్రికి ఫోన్‌ చేస్తే 
“ఈ నెలలో ఇవ్వలేని ని చెప్పడంతో నీలిమ గాజులు తాకట్టు పెట్టాడు వేణు. 

xxx 


పిల్ల బతికితే చాలనుకున్నారు. దాక్టర్‌ సరైన వైద్యం అందించడంతో క పిల్ల చలాకీగా 
ఇంటికొచ్చింది. ఆతర్వాత స్కూలుకి వెళ్ళాలి కాబట్టి, చేతులకి నాలుగు మట్టి 9 గాజులతో 
పాటు వన్‌ గ్రాము గోల్డ్‌ గాజులు రెండు ఆ చేతికోకటి ఈ చేతికొకటీ వేసుకుని కాలం 
వెళ్ళబుచ్చుతోంది నీలిమ. 

ఈరోజు మామగారు అన్నమాటలకి పంతంతో ఆ గిల్డ్‌ నగలిచ్చేసింది. ఆ గాజులు 
గిల్బువని ఆమె తెలుసుకునే లోపు ఆయన సూట్‌ కేసులోకి వెళ్ళిపోయాయి. ఏం 
చేయాలో పాలుపోని సంఘటన అది. 

“పోనీ మామయ్యగారికి అసలు సంగతి చెప్పేద్దామా”... 

“నీకేమన్నాపిచ్చా... ఆ పని ఎందుకు చేశావని అడగరూ?” 

“చంటిదానికి బాగోలేదని ఆస్పత్రిలో జాయిన్‌ చేశామని తెలుసుగా. అందుకే ఖర్చు 
అయిందని చెప్పేద్దాం” 

“అది గాజులు ఇవ్వకముందు చెప్పాలి. ఇప్పుడు కాదు!” 

'మరి అలాగే పంపిస్తారా” 

“చూద్దాం రెండ్రోజులు ఉందిగా! ఈలోగా ఆలోచిద్దాం! 

xxx 


మర్నాడు ఆఫీసుకి వెళ్ళినా, గాజుల గురించే దిగులు. కనిపించిన ప్రతీవాణ్ణ్జీ అప్పు 


| జనవరి-మార్చి, 2021 


అరాంగి 
© 


కోరాడు...శాలరీ అడ్వాన్స్‌ పెట్టాడు. బాస్‌ ని డైరక్ట్‌ గా అప్పు అడిగాడు. ఆయనే 
కళనున్నాడో డబ్బు కొంచెం ఇచ్చాడు. అంతా బోనస్‌ తో కలిపి గాజుల్ని తాకట్టు నుంచి 
విడిపించాలి. ఇక మిగిలింది- తండ్రికి అసలు సంగతి ఎలా చెప్పడం? 24 క్యారెట్ల 
ప్రశ్నలది. 

“నిజం చెప్పే ప్పద్దాం నీలిమా... ఏదైతే అదే జరుగుతుంది !'..నిస్సత్తువతో అన్నాడు 
వేణు. “గజేంద్రమోక్షం! గుర్తుకొచ్చింది నీలిమకి. “ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి 
ఇక తన వల్ల కాదని వేడుకున్న ఏనుగుకి అభయం ఇవ్వలేదా ఆ శ్రీహరి? మనీమింత 
ప్రయత్నం చేశాం... .దేవుడికి దణ్ణం పెట్టి కోరుకుందాం” 

“మీరు ఇంత కష్టపడ్డారు... రేపు ఎలాగైనా గాజులు తెస్తాను, ఆ మార్వాడీ షాప్‌ 
ఓనర్‌ భార్య నాకు స్నేహితురాలే. ఫోన్‌ చేసి ప పనివాళ్ల చేత ఓ అయిదు నాల షాప్‌ 
ఓపెన్‌ చేయమని రిక్వెస్ట్‌ చేస్తా. ఒకవేళ తేలేకపోతే సోమవారం కొరియర్లో పంపేద్దాం. 
అంతేగాని నిజం “ఇప్పుడు” చెప్పకూడదు” అంటూ భర్తకి భరోసా ఇచ్చింది నీలిమ. 

xxx 


ఆదివారం వచ్చేసింది. ఉదయాన్నే శేటు భార్యకి ఫోన్‌ చేసింది నీలిమ. ఆమెకి 
నీలిమ అవస్థలు తెలుసుకాబట్టి, పనివాడికి చెప్తానని... పదిగంటల కల్లా షాప్‌ దగ్గర 
ఉండమని హామీ ఇచ్చేసింది. రైలు ఎక్కించడానికి మూడుగంటల ముందే ఇంట్లో 
హడావుడి మొదలైంది. సిటీ బస్‌ ఎక్కి రైల్వేస్టేషన్‌ క్రి వెళ్ళాలంటే, దార్లో ట్రాఫిక్‌ జామ్‌ 
ఉంటుందేమో అని గాభరా పెట్టసాగారు నీలిమ మామగారు. ఆఖరికి కొరియర్లో 
పంపడమే బెటర్‌ అని భావించారు వేణు, నీలిమలు. 

ఫర్లాంగు దూరంలో ఉన్న బస్టాండ్‌ కి తల్లిదండ్రులను వేణు తీసుకెళ్ళాడు. చివరి 
ప్రయత్నంగా - పసిపాపని ఎత్తుకుని షాప్‌ దగ్గరకి వెళ్లింది నీలిమ. పనివాడు వచ్చి 
డబ్బు తీసుకుని బంగారం గాజులిచ్చేశాడు. అవి పట్టుకుని ఆదరాబాదరాగా నీలిమ 
బస్టాండ్‌ కొచ్చింది. అప్పటికి బస్సు రాకపోవడంతో ఓ చెట్టుకింద నిలబడ్డ వేణుని, 
అత్తగారూ- మామగారుని చూసి అక్కడికి వెళ్ళింది. నీలిమకీ పట్టిన చెమట్లు చూసి 
అత్తగారు “ఎందుకమ్మా ఇలా వచ్చావ్‌? ఏవైనా మరిచిపోతే తర్వాత తీసుకెళ్ళేవాళ్ళం 
కదా” అని కొంగుతో ఆ నుదుటిపై చెమటని తుడిచింది. 

“మామయ్యగారూ! ఇవి అసలు గాజులు... మొన్న మీకిచ్చినవి గిల్టు గాజులు. ఇవి 
బీరువాలో పెట్టి స్కూలుకి ఆ గిల్లు గాజులు పెట్టుకుని వెళ్తున్నాను. కోపంతో 
మీకిచ్చినప్పుడు ఆ సంగతి గుర్తురాలేదు. బీరువా సర్దుతుంటే ఇవి కనబడగానే 
తీసుకొచ్చాను. మీరు మీ ఊళ్ళో తాకట్టుపెట్టడానికెళ్తే పరువు పోతుందని గాభరాతో 
వచ్చేశాను” అని ఆయాసంతో చెప్పింది. 

'చూడమ్మా! నీ గాజులు తీసుకెళ్తామని వచ్చినా, అవి కొత్త ఇంటికి అచ్చిరావని 


జనవరి-మార్చి, 2021 | 


అరాంగి 
© 


మామయ్యగారితో చెప్తూనే ఉన్నాను. తిరిగి ఇవ్వడానికి ty నో 
ఆయనకి అహం అడ్లొచ్చింది. రైల్వేస్టేషన్‌లో వీడి చేతికిచ్చి 
పంపించేస్తానని జేబులో పెట్టుకుని ఇక్కడికొచ్చారు. నీ 
బంగారం నీదగ్గరే ఉంచుకోమ్మా!' అంది అత్తగారు. 

“అవునమ్మా! ఊరు బయల్టేరేముందునుంబీ బ్ర 
అత్తగారు అదే పాట. నాకు డబ్బుకీబ్బంది ఎదురవుతుందని ' 
నీ గాజులు తీసుకుందామనుకున్నా. అవి గిల్టు గాజులో, 
బంగారం గాజులో నాకు తెలీదు. తీసుకున్నాక తిరిగి 
ఇదామంటే ఈగో వెనక్కి లాగింది. అందుకే సూట్‌ కేసులో 
ఆదే రోజు పెట్టేసినా, రైల్వేస్టేషన్లో తిరిగి ఇవ్వాలని ఇదిగో 
జేబులో పెట్టుకున్నా. ఇవినీ దగ్గరే ఉండాలి. ఆలోచిస్తే మీ 
అత్తగారు చెప్పిందీ కరక్టే... నిన్ను ఏడిపించి నీ బంగారంతో 
వ ఖర్చు పెట్టడం మంచిది కాదు, తీసుకో” 

“ఫర్వాలేదు. మావయ్యగారూ! ఇప్పుడు రోజూ ఇవి పెట్టుకోవడం లేదు కదా. మీకు 
ఈ రకంగానైనా పనికొసే స్తె అదే చాలు.._._ పదివేలు!”.. 

“సరేనమ్మా ఇవ్వూ'” అని బంగారం గాజులు తీసుకుని కొడుకుతో “ఒరేయ్‌! ఇదిగో 
ఈ గాజులు తీసుకుని జాగ్రత్తగా జేబులో పెట్టుకో. ఇంటికెళ్ళగానే కోడలికిచ్చేయ్‌' అని 
- ఇంతకు ముందు ఇచ్చిన గిల్టువీ, అప్పుడే ఇచ్చిన బంగారం గాజులూ కలిపి కొడుక్కి 
ఇచ్చేశారాయన. 

ఇంతలో బస్సు రావడంతో వేణు తన తల్లిదండ్రులను ఎక్కించి, నీలిమకి థ్యాంక్స్‌ 
చెప్పి తానూ బస్సెక్కాడు. బస్సు కనుమరుగైనంత వరకూ టా టా చెప్తూ, ఇంటికి 
నడుస్తూ ఆమె ఆలోచిసోంది. 

'డబ్బులేకపోయినా ఆస్పత్రిలో జాయిన్‌ చేసుకున్న డాక్టర్‌, అడగ్గానే డబ్బు ఇచ్చిన 
బాస్‌, ఫోన్‌ చేయగానే సెలవు రోజున షాప్‌ ఓపెన్‌ జేయ న శేటు భార్య, ఆదివారం 
అయినా దుకాణానికొచ్చి గాజులు ఇచ్చిన పనివాడు. __ వీళ్ళ మనసులన్నీ బంగారమే 
కదా! వయసువల్ల కొడుకుమీద అధికారం చలాయించాలనుకున్నా ___. తర్వాత 
పరిస్థితి తెలుసుకున్న అత్తగారూ, మామగారి మనసూ బంగారమే కదా. ఎంత ఎదిగినా 
ఒదిగి ఉండాలని తండ్రిమాటకి ఎదురు చెప్పలేని తన భరా బంగారమే. తనతోపాటు 
ఎండలో తిరిగి వాడిపోయిన చంటిబిడ్డ కూడా బంగారమే! ఇంతమంది బంగారం 
లాంటి వాళ్ళు తనచుట్టూ ఉన్నా, ఆరోజు గాజులకోసం ఎందుకు గొడవపద్దానా.. .అని 
ఆలోచిస్తూ ఇంటికెళోంది నీలిమ. 

xxx 


| జనవరి-మార్చి, 2021 


ఇంకుడుగుంత 


ఇంకుడురుంత 


నా జన్మభూమి ఎంత అందమైన దేశము... 
నా ఇల్లు అందులోన చల్లనీ ప్రదేశము... రావుల కిరణ్మయి 
నా సామీరంగా.. హై.. హై..నా సామీరంగా పష 


ఒకప్పటి చిత్రంలో నాగేశ్వర్రావుగారిలో ఎంత 
ఆనందమో, నాలో అంతకు రెటింపు ఆనందం. ఒక్కటే తేడా- ఆయన చిత్రంలో పాట 
కోసం నటించి ఉండవచ్చు. కానీ నేను అనుభవిస్తున్నాను. 

పది సంవత్సరాల క్రితం వైట్‌ కాలర్‌ జాబ్‌ రెక్క పట్టుకొని పరాయి దేశంలో అతిథినై 
ఎగిరి వెళ్ళాను నేను. ఇంతకాలం తర్వాత- పుట్టిన ఊరిపై మమకారంతో ముఖ్యంగా 
తాతయ్య అనురాగంతో మనసు వాయువేగంతో ఉంటే, బస్సు మాత్రం తాబేలు నడక 
మల్లే ఉంది. ఐనా హాయిగా కారులో రాగలిగే స్టోమత ఉండి కూడా ఈ నెలరోజులైనా 
మునుపటిలా తిరగాలనే కోరిక! కిటికీ పక్కసీటులో కూర్చుని బయటకు చూస్తున్నాను. 
నగరం పొలిమేరలు దాటి పల్లె వైపు పరుగు తీస్తున్నది.అంతే!! 

కాలం అదుపు తప్పినట్టుగా- పదును ఎరుగని నేల నెర్రెలతో కనిపిస్తోంది. వరం 
మొండికేయగా మొలకలు ఎండిపోయి చెలక చిన్నబోయింది. తడారిన పొలాలన్నీ 
ఎడారిలా కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలన్నీ హృదయవిదారకంగా ఉన్నాయి. ఒకప్పుడు 
ఊళ్ళు ప్రకృతి ఒడిలో ఆడుకుంటున్న పసిపాపల్లా, కేరింతలు కొడుతూ ఆనందంతో 
హాయిగా ఉండేవి. ఎటు చూసినా పచ్చని పండ్ల తోటలు, కూరగాయ చేనులు, వరి 
పొలాలతో జీవకళ ఉట్టిపడేది. నేడు బక్కచిక్కి పొదుగు ఎండిన గోమాతలా, 
అస్థిపంజరంలా కనిపిస్తున్నాయి. అటువంటి ఆ దృశ్యాలు నన్ను భయాందోళనలకు 
గురిచేస్తున్నాయి. మా ఊరు, తాతయ్య పొలం ఇలాగే వట్టిపోయి బీడువడ్డాయా? ఆ 
మోడు బతుకుల్ని చూసి నేను తట్టుకోగలనా? ఆలోచన రాగానే- ఆనందం ఆవిరై, 
ఆవేదన మేఘమై, కన్నీళ్ళలా కురిసేందుకు సిద్ధమవుతోంది. ఆ జ్ఞాపకాల గతం కళ్ళ 
ముందుకు వచ్చింది. 


జనవరి-మార్చి, 2021 | 


ఇంకుడుగుంత 


తాతయ్య ప్రకృతి ప్రేమికుడు. జపనీస్‌ వ్యవసాయ ప్రేమికుడి స్ఫూర్తితో తనకున్న 
ఇరవై ఎకరాలలో ఫుడ్‌ ఫారెస్ట్‌ నిర్మించాడు. మట్టి గోడలు గడ్డి కప్పు ఆవాసాలతో తన 
దగ్గర పని చేసే కూలీలందరికీ నివాస స్థలాలు ఇచ్చాడు. చక్కగా పది, పదిహేను 
కుటుంబాలు తాతయ్యను, ప్రకృతిని, వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తుండేవి. 
పనస, బొప్పాయి, అరటి, సపోటా వంటి పండ్లతోటల సాగు చేస్తుండేవి. అలా తాతయ్య 
అప్పటినుండే జీవితానికి మట్టిపరిమళంతో పాటు మంచితనాన్ని అద్దుకొని 
గుబాళిస్తున్నాడు. 

తాతయ్యది పెద్ద బంగళా. ముందు తోట. తోటలో పని చేస్తున్నంతసే పూ మొక్కలతో, 
పువ్వులతో మమేకమై కనిపిస్తాడు. పనిలోనే పరమాత్ముని దర్శిస్తాడు. ఇప్పటికీ పలుగు 
తీసుకొని పాదులు "చేస్తుంటాడు. తాతయ్య ఇప్పుడు రారాజు కానీ- తన తాతలనాడు 
దొడ్డు బియ్యం ఉడకేసుకొని ఏ ఉల్లిపాయో, మిరపకాయో ఉప్పుతో నంజుకొని పంచభక్ష్య 
పరమాన్నం తిన్నంత తృప్తిగా నిద్రపోయేవాడట. అదే ఆయన ఆరోగ్య రహస్యం. చేసే 
పనిని ప్రేమిస్తే వచ్చే ఫలితం ఎట్లాంటిదో రుజువు తాతయ్యే. ఆ ఇంట్లో ఏసీ అవసరం 
ఉండదు. పచ్చని ప్రకృతి గాలి ఊయల ఊపుతూ జోల పాడుతుంది. వైభోగమంతా 
ఇప్పటికీ అలానే ఉండి ఉంటుందా...ఏమో? నేను చూస్తున్న దృశ్యాలు నా ఊరినీ 
కబళించి మృగ్యం చేశాయా. __ అనుకుంటే చాలా బాధగా ఉంది. 

ఇది చూడటానికా నా ఊరికి వెళ్తున్నాను. హే భగవాన్‌! నేను రాకున్నా నా చిన్నప్పటి 
మధుర చిత్రాలు మలిగిపోకుండా ఉండేవేమో? ఇప్పుడున్న స్థితిలో నా ఊరిని చూసి 
తట్టుకునే మనోధైర్యాన్ని నాకివ్వు ప్రభూ...అనుకోగానే కన్నీళ్ళు రాలాయి. అలా అలా 
ఆలోచనలతోనే ఊరు చేరాను. 

ఇంటికి నడిచి వెళ్తుంటే చాలావరకు సగం కూలిన ఇళ్ళే! వదిలివేసి ఉన్నవే. 
పళ్ళూడిన బోసినోటిలా ఉన్నాయి. ఇల్లు చేరిన నాకు తాతయ్య, నానమ్మ ఆత్మీయస్పర్శ 
ఊరటనిచ్చింది. మరుసటి రోజు పొలం వద్దకు వెళ్ళాం. ఆశ్చర్యకర విషయం 


| జనవరి-మార్చి, 2021 


ఇంకుడుగుంత 


ఏమిటంటే- ఇంత కరవు రాక్షసి తాండవిస్తున్నా, మా పొలం గట్లు పచ్చగా కళకళ 
లాడటం సంతోషాన్నిచ్చింది. అది ఎలా సాధ్యమయ్యిందో తాతయ్యనే అడిగాను. 

చుట్టూ ఉన్న నేలను పదేపదే వదులుచేయడం కారణమని చెప్పాడు. ఇంకా నాటిన 
తొలి రెండు వారాలూ అతి తక్కువ నీటితోనే వాటిని (మొక్కలను) కాపాడుకోగలిగానని 
అన్నాడు. తొలకరి తర్వాత అడుగు లోతు దుక్కి దున్ని, కొన్ని రోజుల అనంతరం 
మరోసారి లోతుగా మట్టి వదులవగా... అడుగులోతు నాలుగు అంగుళాల వెడల్పుతో 
గుంతలు తవ్వి నీళ్ళు పోసి మొక్కలు నాటానన్నాడు. ఆ చెమ్మ రెండు వారాలు మొక్క 
బతికేందుకు ఉపయోగపడి, వేళ్ళు లోపలికంటా వెళ్ళడం కారణంగా మొక్క తనంత 
తానే అతి తక్కువ నీటితో బతికేస్తుందని వివరంగా చెప్పాడు. 

తనకి వ్యవసాయం మీద ఉన్న మక్కువ స్పష్టంగా అర్ధమైంది. అదే ఆయనను, ఆ 
మొక్కలను బతికిస్తున్నదని బాగా తెలిసివచ్చింది. మరింత ఉత్సాహంగా చెప్పాడు- తన 
ఇరవై ఎకరాల తోటను కూడా వాటర్‌ మేనేజ్మెంట్‌ ఫోరం నిపుణుల సూచనల మేరకు 
చేశాడట. వాలుకు అడ్డంగా ప్రతీ 50 మీటర్లకు ఒక వరుసలో కందకాలు తవ్వించానని, 
అదృష్టం కొద్దీ- తవ్విన కొద్దిరోజుల్లోనే 3 రోజులపాటు మంచి వర్షాలు కురిసాయని 
అన్నాడు. పొలాల్లో కురిసిన ప్రతీ చినుకూ కందకాల ద్వారా అంతకు ముందెన్నడూ లేని 
విధంగా భూమిలోకి ఇంకిందని, భూగర్భ జలమట్టం పెరిగిందని చెప్పాడు. అంతకు 
ముందు ఆఫ్‌ ఇంచు పోసే బోర్లు ఇప్పుడు 4 తంతులు ఫుల్లుగా పోస్తుండడం తాతయ్య 
విజయ పరంపరను చెప్పకనే చెప్తున్నాయి. 

తనతో పాటు ఊరివాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటి 
ఆవరణలో కూడా సంవత్సరమంతా నీరు పుష్కలంగా అందాలంటే, ఇంకుడు గుంతలే 
ఏకైక మార్గమని ఆలోచించాడు. 250-500 గజాల స్థలంలో ఉన్న ఇంటి ఆవరణలో 4 
అడగుల 'వెడల్పు 6 అడుగుల పొడవు 8 అడుగుల లోతు ఉండేటట్లు గుంట తీశాడు. 
గుంట లోపల నాలుగు వైపులా అడుగు భాగంలో ఎక్కడా సిమెంట్‌ ప్లాస్టరింగ్‌ 
చేయకుండా... ఇంకుడు గుంత ద్వారా తన ఇంటిని, పంటని కాపాడుకుంటున్న 
తాతయ్య ఆ క్షణం అపర భగీరథుడులా కనిపించాడు. తనకున్న అనుభవం, అంతకు 
మించిన ఆరాటం, ఎలాగైనా గెలవాలనే పోరాటం నాకంటే తానే యువకుడిలా 
కనిపించేలా చేస్తోంది. 

ఒక్కొక్క తేనెటీగ ఒక్కో తేనెబొట్టును ఒడిసిపడుతూ సేకరించి, తేనెపట్టున దాచి 
బాటసారులకు పంచినట్టు... తాతయ్య ఒక్కొక్క నీటిబొట్టునూ ఒడిసిపడుతూ ముందు 
తరాలకు దాచి పెడుతున్నవైనం నన్నుపరమానందభరితుణ్ణి చేసింది. ఎన్నో అనుభవాలు 
ఇముడ్చుకున్నాడు. నిరాశ దరిజేరనీయక ఆత్మానందం, మూర్తీభవించిన 
ఆత్మవిశ్వాసంతో ఆయనే ఒకపెద్ద ఇంకుడుగుంతలా కనిపించాడు! 

xxx 


జనవరి-మార్చి, 2021 | 


ఆదర్శం 


ఆదర్శం 


గంట నుంచీ కిందామీదా పడి ఇంటిపనంతా 
పూర్తిచేసుకుంది మౌనిక. ఇంత తిని, కొంత బాక్స్‌ లో 


పెట్టుకుని, అత్తగారికి బై చెపే ప్పెసి ఇంట్లోంచి అనుసూరి 
బయటపడింది. వేంకటేశ్వరరావు 
ఉదయం ఆరు గంటలు కావసోంది. 7207289424 


భానుడి నిద్రమత్తు వదల్లేదేమో- కళ్ళు నులుముకుని 
ఎర్రని కళ్ళతో లోకాన్ని చూస్తున్నాడు. చెట్టు, చేమ, గుట్ట- ఎర్ర నీరు కళ్ళాపి 
జల్లినట్టున్నాయి. 

అత్తగారు, భర్తతో కలిసి హనుమకొండలో ఉంటోంది మౌనిక. భర్త చిన్న 
వ్యాపారం చేస్తుంటే, ఆమె జనగామలో టీచర్‌ గా ఉంటోంది. 

ఇంటినుంచి అర కిలోమీటర్‌ నడిస్తే కానీ ఆటోలు దొరకవు. పరుగులాంటి 
నడకతో రోడ్డుమీదకొచ్చింది మౌనిక. తుషార బిందువులు వాలిన చిగురాకుల్లా 
అయ్యాయి ఆమె చేతులు. 

ఐదు నిమిషాల తర్వాత ఒక ఆటో వచ్చింది. అందులో వెనక సీట్లో ఇద్దరు 
మహిళలు కూర్చుని ఉన్నారు. షేర్ట్‌ ఆటోలో అది మామూలే. ఆటోలో కూర్చు ని “కొత్త 
బస్థాండ్‌” అంది. 

ఇరవై నిమిషాల్లో ఆటో బస్టాండ్‌ కి చేరింది. దేశంలో నిరుద్యోగానికి అద్దంలా 
ఉంది ఆ బస్టాండ్‌. అక్కడక్కడా చెదురుమదురుగా కాకా హోటళ్లు, చాయ్‌ బిస్కట్‌ 
దుకాణాలు. 'బస్టాండ్‌- షాట్‌ ఫామ్‌ మీద గిరాకీ కోసం ఎదురు చూసే కూలీలతో 
బిజీగా ఉంది. అప్పుడే కదలబోతోంది జనగామ బస్సు. మౌనిక పరుగున వెళ్లి 
ఎక్కింది. 

లోపల కిక్కిరిసిన జనం లేరు కానీ, బస్సు సీట్లు ఖాళీ లేవు. బస్సు ముందు 
భాగంలో పైనున్న ఇనుప రాడ్‌ ఆధారంగా పట్టుకుని నిలబడిందామె. ఆ రాడ్‌ కి 
వేలాడుతున్న సగం తెగిన తోలు బెల్టులు ఆర్టీసీ ఆర్థిక స్థితిని అద్దంలో చూపుతున్నాయి. 

“టికెట్‌ !” మహిళాభ్యుదయానీకి చిహ్నంలా, లేబిన మహిళా లోకానికి 


| జనవరి-మార్చి, 2021 


శ్రా 
వచ్చిఅడిగింది. 
ఆమెకిచ్చింది. సరిచూసుకుని పంచ్‌ 
టికెట్‌” అనుకుంటూ వెనక్కి వెళ్ళింది 


ప్రతినిధిలా మహిళాకండక్టర్‌ 

“పాస్‌ “అని పాస్‌ తీసి 

చేసి తిరిగిచ్చేసి “టికెట్‌... 
ఆ కండక్టర్‌. టు 
ఒక్కసారి ఆమె వెళ్లిన వైపు చూసింది మౌనిక. వెనక లేడీస్‌ 
సీట్ల ఆఖరి వరసలో ఒక మగ మహారాజు కూర్చుని కనిపించాడు. వస్త్రధారణను బట్టి 
చూసే స్తె ప వ్యక్తిలాగా ఉన్నాడు. 
హు... చదువుకున్నంత మాత్రాన సంస్కారం ఉండాలని ఏముంది? దర్గాగా 
ఆడవాళ్ళ సీటో ో కూర్చోడానికి సిగ్గు లేదు” అనుకుంది మనసులో. అక్కడితో ఆగలేదు. 
హక్కుల న్‌ పోరాడే వీరనారిలా అతని దగరికి వెళ్ళింది. 

“ఇది లేడీస్‌ సీట్‌! కాస్త లేస్తారా!” కొంచేం ఘాటుగానే అడిగింది. 

“అయ్యో మేడం! నేను కూర్చున్నసీటు ఆయనకు ఇచ్చాను. పాపం ఒక కాలు 
లేదు, కూర్చొనివ్వండి” పక్కన నిలబడిన ఆవిడ అంది. 

వెనక కూర్చున్న మగవాళ్ళలో ఒక వ్యక్తి - 

“అతన్ని లేపకండి మేడం! మీరు ఇక్కడ కూర్చోండి” అని తాను 
కూర్చున్న సీట్లోంచి లేచాడు. 

క్షణకాలం సిగ్గుతో బిక్కచచ్చిపోయింది మౌనిక. 

శ! బుద్ధి లేక వెనక్కి చూశాను. తొందరపడి ఆ వ్యక్తి గురించి చెడుగా 
అనుకున్నాను. ఒక్క చదువుకోవటమే కాదు- పిల్లలకు చదువు, బుద్ధి నేర్పే తనలో మరి 
ఎంత సంశా రంది? గురివింద చందాన ఆలోచించాను” అని బాధపడింది. 
సీటు ఇవ్వబోయిన వ్యక్తిని వారించి కూర్చోమంది. 


జనవరి-మార్చి, 2021 | 


ఆదర్శం 


ఇంతలో బస్సు- స్టాండు మలుపులో గుంటల్లో పడి విసిరిన విసురుకి... 
సుడిగాలిలో చిక్కిన కాగీతంలా అటూ ఇటూ ఊగింది మౌనిక. అదృష్టం బాగుండి 
తమాయించుకుంది. రఘునాథపల్లి బస్టాండులో ఆగింది బస్సు. 

ఖాళీ అయిన సీట్లో మౌనిక కూర్చుంది. ఒక ముగ్గుబుట్ట జుట్టావిడ కూరగాయల 
బుట్టతో బస్సు ఎక్కింది. వయసు సుమారుగా డెబ్బి ఏళ్ళు ఉండొచ్చు, ఆమె 
ముఖంమీద చర్మం నీరందని బీడు భూమిలా పగుళ్లువారి ఉంది. కళ్ళు నూనె 
నిండుకున్న దీపావళి ప్రమిదలో చివరలు కాలిన వొత్తుల్లా ఉన్నాయి. 

బడిపిల్లలు కొందరు బిలబిలా బస్సు ఎక్కారు -బార్డర్‌ లో సైనికుల్లా వీపున 
బండెడు బరువులతో! 

ముసలి దగ్గులా 'కర్రున గేరు మార్చిన శబ్దంతో కదిలిందా ముసలి బస్సు. 

“వేడి వేడి సమోసా” అంటూ చల్లని సమోసాను వేడిగా అమ్ముతున్న 
బాలకార్మికుడొకడు కదిలిన బస్సులోంచి దూకేశాడు. 

బస్సు జనగామ చేరేవరకూ పక్కన కూర్చున్న ముసలావిడతో మాట్లాడింది 
మౌనిక. భర్త చనిపోయినా ఒక్కగానొక్క కొడుకును రెక్కలు ముక్కలు చేసి 
చదివించానని, ప్రభుత్వ ఉద్యోగం వేయించి పెళ్ళిచేశానని ఆవిడ చెప్పింది. ఉన్న 
అరెకరంలో కూరగాయలు పండించి జనగామలో అమ్ముకుని వస్తానంది. 

“ఈ వయసులో కూడా పని చెయ్యాలా అవ్వా” అంటే - 

“ఖాళీగా ఉండలేనమ్మా! ఒకరికి బరువుగా బతకటం ఇష్టం ఉండదు, కడుపుకింత 
తిన్నప్పుడు కాల్పేతులకింత పని జెప్పాలె' అంది. 

ఒంట్లో శక్తి ఉండీ పనీ పాటా లేకుందా... ఖాలీగా ప్రభుత్వం ఇచ్చే ఉచిత 
పథకాలు మేస్తూ, సోమరులుగా నిద్ర పోతున్నవాళ్ళు ఎందరో? వాళ్ళకి ఈ ముసలవ్వ 
ఒక ఇన్సి పరేష్‌. ఎందుకు కాదో అర్థం కాలేదు మౌనికకు. 

స్కూలుకి వెళ్ళాక బస్సులో జరీగింది అంతా తన సహ ఉద్యోగి- స్నేహితురాలితో 
పంచుకుంది. బాధ పంచుకుంటే గుండెబరువు తగ్గుతుంది కదా అని. కాలు లేని వ్యక్తి 
పట్ల తన దయలేని ప్రవర్తన గురించి చెప్పి బాధపడింది. 

“అతను దివ్యాంగుడని నీకు ముందుగా తెలియదు. కాబట్టి ఆ తర్వాత 
జరిగిందానికి నీ తప్పేం లేదు. అనవసరంగా మనసులో పెట్టుకుని బాధపడకు!’ అని 
ఒప్పించేలా చెప్పింది ఆ మిత్రురాలు. 

గింజ తీసిన దూదిపింజలా తేలికపడిన గుండెతో మౌనిక క్లాస్‌ కి వెళ్ళింది. 

ఆ రోజు అనుభవాన్ని పిల్లలకు చెప్పింది. 

“దేశాన్ని ముందుకు నడపాల్సిన యువకులు ఎన్నటికీ సోమరులుగా 

మారకూడదు” అంటూ ముసలవ్వ మాటలను ఉదాహరించింది మౌనిక! 
xxx 


| జనవరి-మార్చి, 2021 


గట్ట మేల్‌ తలపెట్టవోయ్‌ 


కీ.శ. గురజాడ వేంకట అప్పారావు 


ISSN 2766-0168 
అంతర్జాల త్రైమాస పత్రిక 
: వ్యవస్థాపక సంపాదకులు 

స p= Ns కీ.శే. గురజాడ వేంకట అప్పారావు 
మమత-సమత-మానవత ఆఆ 


www.prakasika.org 


www.gurajada.org 


సంపుటి 1| సంచిక 2 జనవరి-మార్ది, 2021 


